RAJA SEKHARA CHARITRAMU 
By 
K. VEERESALINGAM PANTULU 


Publishers : 
M. Seshachalam & Co., 


THIRD EDITION: 
AUG 1987 


Printing: 
Mjs Jyothi Press, 1-4-1000, Golconda Cross 
Musheerabad, Hyderabad-500 380 


Distributors : 
ANDHRA PRADESH BOOK DISTRIBUTORS; 
RASHTRAPATHI ROAD, SSCUNDERABAD 


RS. 7.50) 


This Telugu novel 

15 

by permission 

most respectfully dedicated 

by the author 

[0 
Col Robert Mackenzie Macdonald, 
Director of Public Instruction, 
Madras Presidency, 
as a small token of esteem for the good 
he has done to the Telugu Country. 


పరిక 
మొదటి కూర్చు 


ఈవజకు మనయాంధ్రభాషలో జనుల యాచార వ్యవహారములను దెలుపుచు 
నీతిబోధకములుగానుండు వచన ప్రబంధము లేవియు లేకపోవుట యెల్ల వారికిని విశద 
మయియే యున్నదిగదా! అయినను దేశభాషలలో నెల్లను మధురమైనదని పేర్కొనబడిన 
మన తెనుంగుభాష కటువంటి లోపమును తొలగింపవలయునని కొంత కాలము క్రిందట 
నే నీ గ్రంథమును వ్రాసి శ్రీవివేకవర్ధని పత్రికా ముఖమున బ్రకటించితిని, ఇట్టు 
గ్రంథములను వ్రాయుట కిదియే ప్రథమ ప్రయత్నమగుటచేత దీనియందు బెక్కులోపము 
లుండి యుండవచ్చును. ఆయినను దీనిం జదివినవా రందజును నైక కంఠ్యముగా 
మంచియభిప్రాయమునే యిచ్చుచు వచ్చినందునను పలువురు పుస్తకముల 
నిమిత్తమయి వ్రాయుచు వచ్చుచున్నందునను నేను పడిన ప్రయాసము నిషలము 
కాలేదుగదాయని సంతోషించు చున్నాను. 


కనే కనే కనే 


ఈ గ్రంథముయొక్క కథను గల్పించుటలో గొల్డుస్మిత్తను నింగ్లీషు కవిశ్వరుని గ్రంథ 
సాహాయ్యమును గొంత బొందినను దాని కిని “దినికిని విశేష సంబంధమేమియు 
నుండదనియు దీనియందు వ్రాయబడిన విషయములన్నియు నూతనములే యనియు. 
గూడ విన్నవించుచున్నాడను. గుణగ్రహణ పారీణులగు పెద్దలు దీనియందు దోషముల 

నుపేక్షచేసి గుణముల నె గ్రహింతురనియు ఆంధ్రదేశీయులును విద్యాశాఖవారును దీని 
త మజీయు నిట్టి గ్రంథములను చేయుటకయి నాకుం దగినంత ప్రోత్సాహమును 
గలిగింతురనియు( గో రుచున్నాండను. 


రాజమహేంద్రవరము కందుకూరి వీరేశలింగము 
ది 20 వ జూలై 1880 సం॥రం 


రెండవ కూర్చు 


ఈ పుస్తక మింగ్లీషులోనికి భాషాంతరీకరింపబడి పుస్తక రూపముగాం 
బ్రకటింపబడియున్నందున, మార్పులను చేసినచో భాషాంతర గ్రంథముయొక్క 
సహాయ్యము చేత దీనిం జదివెడి యన్యదేశీయులకు కష్టముగా నుండునని యెంచి 


~ న ~ ~ ~ 


చేయదలచుకొన్న మార్పులను జేయక మొదటి కూర్పులో నున్నట్టి దినిని మరల 
ముద్రింపించినాండను, 


రాజమహేంద్రవరము కందుకూరి వీరేశలింగము 
2 జనవరి, 1894 సం॥రం. 


నవలారచనకు న్రికారం: 
వచన రచనకు ఒజ్జబంతి 


రాజశేఖర చరిత్ర మన:వివెక చంద్రిక తొలుదొలుత ముతక వర్ధని పత్రికలో “సీరియల్‌ గా 
వెలువడింది, 1874 వ సంవత్సరంలో వీరేశలింగం పంతులుగారు క్‌చెక వర్ధని అనే 
మాసపత్రికను స్థాపించి, దురాచార నిరసనకూ, సంఘ సంస్కారానికి, దుర్శత భంజనానికీ 
పాటుపడ విషయం లోక ప్రసిద్ధమే. ఆ పత్రికలో 1875 వ సంవత్సరంలో ఆరంభమై, 
సిరియల్‌ గా వెలువడి 1878 వ సంవత్సరంలో ఫుస్తక రూపాన్ని పొందింది, ఆ 
రోజుల్లోనూ అటుపిమ్మటా కూడా, విశేషమైన ఆదరాన్ని పొందింది. తొలి తెలుగు నవలగా 
కూడా పేరు ప్రఖ్యాతులను పొందింది “ఇప్పటికి తొమ్మిది ముద్రణలు పొందటం యీ 
రాజశేఖర చరిత్ర ప్రసిద్ధి కొక తార్కాణ కదా! ఇప్పుడీ పాకెట్‌ బుక్స్‌లో పదవసారి 
వెలువడుతున్నదన్నమాటి. ఇంతేకాక వేర్వేరుగా ఇరువురు దిన్ని ఆంగ్లంలోకి 
అనువదించారు. ఒక అనువాదం మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీ మ్యాగజైనులో కొంతభాగం 
వెలువడింది. వేరొక అనువాదం అదృష్ట చక్రం" (Fortune’s wheel) పేరుతో లండన్‌లో 
పుస్తక రూపాన అచ్చుకావటమే కాకుండా, “లండన్‌ టైమ్స్‌ పత్రిక యొక్క బహుళ ప్రశంస 
లను కూడా అందుకుంది. ఆనాటి “లండన్‌ టైమ్స్‌” వీరేశలింగం పంతులు గారిని _ 
చాలా శ్లాఘించింది. ఇక దేశీయ భాషలపై రాజశేఖర చరిత్రం ప్రభావం గమనిస్తే, 
రోజుల్లోనే యీ నవల తమిళ, కన్నడ భాషల్లోకి ఆనువదింప బడటం, దిని గ్బోను 
నిరూపీ స్తుంది, ఇది ఆలివర్‌ గోల్డ్‌ స్మిత్‌ విరచిత 'ది వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫిల్డునవలకు 
స్వేచ్చానుసరణ మని పంతులుగారే చెప్పారు. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగా రనేవారు 
వివెకచంద్రికా విమర్శన మన్న గ్రంథాన్ని పంతులు 'గారిన్‌, రాజశేఖర చరిత్రనూ 
విమర్శిస్తూ ప్ర ప్రకటించారు, కాని యీ విమర్శ ఆంతా కూడా పంతులుగారిపై వారికి గల 
స్పర్ధనే ప్రకటించింది కాని, ప్రతిభను చూపలేక పోయింది. 


వీరేశలింగం పంతులుగారి రాజశేఖర చరిత్రం వెలువడక పూర్వమే నరహరి 
గోపాలకృష్ణమ్మసెట్టిగారు తమ “హిందువుల యాచారములను తెలుపు:నవీన 
ప్రబంధమైని న్టీ రంగ రాజ చరిత్రను వెలువరచారు, ఇది 1872లో ఫుస్తక రూపాన 
వచ్చింది. ప్రచురణకు నోమకోకపోయినా, గొపాలకృష్ణమ్మసెట్టిగారికన్నా కూడా పూర్వమే 
కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు “మహాశ్వేత” ఆన్న వచన ప్రబంధాన్ని య 
వున్నారన్న వాదన కూడా వున్నది. ఈ రెండు విషయాలూ నిజమె ఆయినప్పటికీ కూ 
రాజశేఖర చరిత్రం యొక్కప్రాముఖ్యానికీ, ప్రశస్తికీ, ప్రాథమ్యానికి ఏమీ భంగం — 
ఎందువల్ల నంటే ఎవరు ఆర్వాచినులకు ఆరాధ్యులు, ఆనుసరణీయులు, మార్గదర్శకులూ 
అవుతారో, వాళ్ళే ఆద్యులూ, ఉపదేష్టలూ ఆన్న కీర్తిని పొందుతారు, తరువాత వ్రాసిన 


_n ~ ~ 


నవల అన్నిటికి, నవలా రచయిత లందరకూ చాలా కాలం వరకూ, రాజశెఖర చరిత్రమె 
మార్గదర్శకంగా వున్నది, 


కనుకనే రాజశేఖర చరిత్రం తొలి తెలుగు నవల ఆయింది. వీరేశలింగం 
పంతులుగారు తెలుగు నవలకు శ్రీకారం చుట్టిన వారూ అయినారు. 


సుప్రసిద్ద నవలా రచయిత చిలకమర్తి లక్ష్మినరసింహం గారు తమ స్వీయ చరిత్రలో 
తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రం చదివి, గ్రహించి, నేర్చుకున్నామని 
వ్రాసుకున్నారు. చిలకమర్తి ఆ రోజుల్లో బహుళ ప్రచారం పొందిన నవలల నెన్నో వ్రాశారు, 
ఆ రోజుల్లో చింతామణి ఆన్న సాహిత్య మాసపత్రిక నవలల పోటీలను నిర్వహిస్తుం డేది. 
ఆ పోటీల్లో ఎన్నో మార్లు లక్ష్మీనరసింహం గారు బహుమతి పొందారు. లక్మీనరసింహంగారు 
నవలల పోటీలో పాల్గొంటే మరొకరికి బహుమతి రాదన్న ప్రసిద్ధి కూడా ఆ రోజుల్లో 
వుండేదని, తామే స్వీయచరిత్రలో చెప్పుకున్నారు, ఆటువంటి చిలకమర్తి తాము నవలలు 
వ్రాయటం రాజశేఖర చరిత్రాన్ని చూసే గ్రహించామని చెప్పకున్నారు, బాగా పరిశీలించి 
చూస్తే చిలకమర్తి తొలి నవల రామచంద్ర విజయానికి తొలి తెలుగు నవల రాజశేఖర 
చరిత్రానికీ చాలా పోలికలు కన్పిస్తాయి. వర్ణనలూ, సంఘ సంస్కార విషయాలూ, పాత్ర 
చిత్రణం, ఇంకా అనేక సందర్భాలలో యీ రెండు నవలలకూ దగ్గరి పోలిక లున్నాయి. 


దీనినిబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే వీరేశలింగం పంతులుగారికి 
తరువాత నవలలు వ్రాసిన వాళ్ళందరూ ఆయనను ఆనసరించారు--ఆని, అందువలన 
వీరేశ లింగం పంతులుకి పూర్వమే నవలు వ్రాయటానికి గారికి కొందరు ప్రయత్నించినా, 
కొంత కృషి జరిగినా, వీరికి తరువాత వ్రాసిన వాళ్ళందరూ వీరినే ఆదర్శంగా 
పెట్టుకున్నారు. కాబట్టి, తెలుగులో యీ ప్రక్రియకు ఆయనే ఆద్యుడైనాడు. నవల ఆనబడే 
ప్రక్రియ కొక స్థితినీ, ప్రాచుర్యాన్నీ కలిగించినవాడూ ఆయినాడు. నన్నయ్య గారికి ముందే 
తెలుగు భాషా, ఆందునా పద్యరచనా వున్నా, నన్నయ్యే ఆదికవీ, వాగనుశాసనుడూ 
ఆయినట్లు వీరేశలింగమే నవలా రచనకు ఆద్యుడూ, ఆదర్శమూ ఆయినాడు, ఇంగ్లీషు 
భాషా ప్రభావంవల్ల, తెలుగులో కొ త్త ప్రక్రియగా నవల రూపొందింది ఆనుకుంటే రాజశేఖర 
చరిత్రమే తొలి తెనుగు నవల ఆవుతుంది, రాజశేఖర చరిత్రం పూర్వం నవలలుగా 
వ్రాయబడిన వని చెప్పబడుతున్న వానిపై ఇంగ్లీషు ప్రభావం స్పష్టంగా లేదు, 
ముందుముందు ఇప్పుడు మనం నవల ఆంటున్న పక్రియను, వచన ప్రబంధమనీ, 
ఆఖ్యానమనీ అనేవారు. తరవాత “నవలి అన్నారు. నవల ఆనటంలో ఇంగ్లీషు ప్రభావం 
వుంది. ఆ ప్రభావం రాజశేఖర చరిత్రంపైన వున్నది. ఆందువలన ఇదే తొలి తెలుగు నవల 
ఆవుతున్నది. 


రాజశేఖర చరిత్రం ఆంగ్రమూలానికి యధేచ్చానువాదం ఆయినా స్వకపోల 
కల్పితంగా రచింపబడ్డదా అన్నంత ప్రతిభా సమున్మిషితంగా వున్నది. సాంఘిక 
దురాచారాలను రూపుమాపటమే ప్రధాన లక్ష్యంగా రచింపబడినా, కావ్య సౌందర్యం 


ఇందులొ గౌణం కాదు. ఆ రొజుల్లొ వచన రచన వొజ్జబంతిలాగా సరళ సుందరమైన 
శైలివిన్యాసంతో పంతులుగా రీ నవలను రచించారు. 


సమకాలిన సారస్వతేయులలో, పాఠకులలో గొప్ప ఆదరాభిమానాలను పొందింది 
యా నవల. ఎన్నోమార్లు యూనివర్శిటీ పాఠ్యపుస్తకంగా కూడా ఎన్నిక చేయబడ్డది. 
సాంఘిక రంగంలోనూ, సారస్వత విషయం గానూ వీరేశలింగం పంతులు గారితో 
ప్రబలమైన స్పర్థ వహించివున్న కొక్కొండ వేంకట రత్నం పంతులుగారు, తమ 
“బిల్విశ్వరీయి మన్న మహా గ్రంథాన్ని పంతులుగారికి పంపుతూ, తమ సుహృద్భావాన్ని 
యీ విధంగా వెల్లడి చేశారు. 


ఆ రోజుల్లో గొప్పగొప్ప పండితులూ, కవులూ, తమ గ్రంథాలను పంతులుగారి 
అభిప్రాయం కోరుతూనూ, ఆభినందనలతోనూ పంపుతూ వుండేవారు, 'బిల్వేశ్వరీయం” 
పంపుతూ- కొక్కొండ యీ విధంగా లోపలి మొదటి పేజీపై వ్రాశారు: 


“ముందుగ దెనుగున బలు గబ్బంబుల 
ముద మందం జేయుట చేతన్‌ 
సుందరముగ రాజశేఖర చరిత 
జొప్పడగం జెప్పుట చేతన్‌ 

కందుకూరి వీరేశలింగ మను కవి కిది 
కవిమణి నామకృతిన్‌ 

పొందుగ బిల్వేశ్వరీయము న్మే 
ల్వొందగ వేంకటరత్న మిడెన్‌' 


చెన్నపురి, తిరువటేశ్వరుని పేట 
౧౮౯౩ సం॥ ఆగస్టు ౩౦ తేది. 


ప్రత్యేకించి కొక్కొండ రాజశేఖర చరిత్రాన్ని పేర్కొన్నారంటే, దాని ప్రశస్తి ఆనాటికే 


~~ 


ఎంత వ్యాపించిందో తెలుస్తున్నది. 


గురజాడ ఆప్పారావుగారు తమ డైరీలో వొకచోట, రాజశేఖర చరిత్రను గూర్చి 
ప్రస్తావిస్తూ, గోల్డ్‌ స్మిత్‌ రచన కనుసరణ మనీ, ఇది బహుళ ప్రచారం పొందిన గ్రంథమని 


oq) వ్‌ డడ 
ఆడ 


వ్రాసుకున్నారు. 


పంతులు గారు వ్రాసిన నవలలలోనే కాక, వారి సర్వ సాహిత్య సృష్టిలోనూ ఆధుని 
కాంధ్ర వాజ్మియంలోనూ, రాజశేఖర చరిత్రానికి విశిష్టమైన స్థానమున్నది. రాజశేఖర 
చరిత్రం వెలువడటంతో, ఆంధ్ర వాజ్మయంలో నే వొక ఉజ్జ ప్రలాధ్యాయం ప్రారంభమైనదని 
చెప్పాలి. ఈ నవల రచించే కాలానీకి పంతులుగారి వీయస్సు ఇరవై ఏడు ఏండ్లు, 
పుస్తకంగా వచ్చిటప్పటికి ముప్పై ఏళ్ళు. పంతులుగారి జీవితంలో రాజశేఖర చరిత్రం 


న 


( 


సరైన పరిష్కారాన్ని చూపటమె కాక, వారు సాధించిన పరమ ప్రయోజనానికి 
లక్ష్యప్రాయంగా కూడా వెలసింది. రాజశేఖర చరిత్రం రచించడానికి పూర్వం వీరేశలింగం 
గారు శృంగార నిరోష్ట్యనిర్వచన నైషధం, రసిక జనరంజనం, శుద్ధాంధ్రత్తర 
రామాయణము, శుద్ధాంధ్ర భారత సంగ్రహము మొదలైన పద్య కావ్యాలూ, “ విగ్రహం 
మొదలైన వచన కావ్యాలు వ్ర వ్రాశారు. ఈ నవల వ్రాసిన తరువాత మళ్ళా వెనుకటి గ్రంథాల 
వంటివి ఎప్పుడూ ట్ర వాయలేదు. రాజశేఖర చరిత్రకు మూలం ఆని చెప్పవలసిన 'ది వికార్‌ 
ఆఫ్‌ వేక్‌ ఫీల్డ్‌ ప్ర పంచంలోని నాగరిక భాషల్లోకి ఆన్నింటి లోకి ఆనువదింపబడింది. 
ఆయితే తెలుగులోకి కాక, ఆనుసరణగా వచ్చింది. తెలుగు నవలలో సాంఘిక విమర్శ 
ప్రధానస్థానం ఆక్రమించింది. 


క చరిత్రంలో రాజశేఖరుడు గారి ఆమాయకత్వము, అవివేకము ఆ 
కుటుంబం పడిన ఆష్టకష్టాలన్నింటికీ మూలం, సంఘంలోని కపటులు కల్లరులు, 
కుక్షింబరులు, స్తుతి పాఠకులు, దాంభికులు ఏ విధంగా ఆమాయకులను బాధించి, తాము 
బాగుపడుతున్నారో, అంధ విశ్వాసాలవల్ల, ఆవివేకఫు టాచారాల వల్ల కొన్ని కుటుంబా 
లెట్లా నాశనమై పోతున్నాయో రాజశేఖర చరిత్రంలోని సంఘటనల వలన 
తెలుసుకోవచ్చును. ప్రతి సంఘటనా - వొక సాంఘిక దురా చారాన్నీ వొక మూఢ 
విశ్వాసాన్నీ హేళన చేసి, వికృత పరచి, విమర్శించే ఉద్దేశంతో పంతులుగారు యీ 
నవలలో కల్పించారు. రుక్మిణి కాసులపేరు రథోత్సవంలో 'దొగిలించ బడటం - ప్రశ్న 
చెప్పేవారి దాంభిక వర్తనను బట్టబయలు చేయటానికీ, నృసింహస్వామి మరణవార్త 
ఎజుక చెప్పువాళ్ళ కాపట్యాన్ని, “ఎరుక నమ్మేవాళ్ళ మూర్థత్యాన్నీ హేళన చేయటానికీ, 
నృసింహ స్వామి రుక్మిణి కలలో కల్పించటం- భూత, ప్రేత, పిశాచాదులను వేళాకోళం 
చేయటానికీ పంతులు గారు కల్పించారు. హరిశాస్తుల భూతవైద్యం, పిఠాపురంలో 
ఆంజనంవేసి దొంగను పట్టటం, స్వర్ణయోగం తెలుసు నన్న బైరాగి- ఇచ్చిన స్వర్ణాన్ని 
దొంగిలించి పలాయనం చిత్తగించటం, సిద్ధాంతి కూతురు గ్రహ బాధ, బొ మ్మకంటి 
సుబ్బారాయుడి ఆతుర సన్యాసం, హరి పాపయ్య శాస్త్రుల వారి భోజన పాండిత్యం, 
పీఠాధిపతుల ఆర్భాటాలూ; మఠాధిపతుల కుక్షింభరత్వం; ఇళ్ళు కాలిపోతే గ్రామదేవతకు 
శాంతి చేయడం - ఇంకా విధి బడుల్లోని అక్రమాలూ, వంట బ్రాహ్మలూ- -శవవాహకుల 
మూర్జవర్తనలు పంతులుగారు యీ నవలలో విమర్శించారు. 


ఆనాడు సంఘంలో ప్రచురంగా కొనసాగుతున్న సర్వ దురాచారాలనూ, పంతులు 
గారు యా నవలలో వజ్రాభమైన తమ నిశిత బుద్ధిని చూపి, ఆవేశంతో చెండాడారు. 
జోస్యుల కామావధాని, ముసి సర్వశాస్త్ర, నంబీ రాఘవాచార్యుడు, వామరాజు 
భైరవమూర్తి బులుసు పేరయ్య సోమయాజి, మంచి రాజు పాపయ్య, నీళ్ళ కావిడి 
వెంకయ్య - - వీళ్ళంతా నాటి సంఘానికి ప్రతీకలే. 


పంతులు గారి మహా యశస్సుకు శరత్కౌముది రాజశేఖర చరిత్రము." 


జనవరి 10, 1969 డా॥ అక్కిరాజు రమాపతిరావు 
హైదరాబాదు. (మంజుల. 


*రాజశేఖర చరిత్రము గూర్చి ఇంకా వివరాలు తెలుసుకో దలిస్తే పీఠికాకారుని 
పరిశోధన గ్రంథం “విరేశలింగం పంతులు-ఒక సవిమర్శ పరిశీలనము” 
చూడవచ్చును. 


మొదటి ప్రకరణము 
రెండవ ప్రకరణము 
మూడవ ప్రకరణము 
నాల్గవ ప్రకరణము 
అయిదవ ప్రకరణము 
ఆరవ ప్రకరణము 
ఏడవ ప్రకరణము 
ఎనిమిదవ ప్రకరణము 
తొమ్మిదవ ప్రకరణము 
పదవ ప్రకరణము 
పదునొకండవ ప్రకరణము 
పండ్రెండవ ప్రకరణము 
పదమూడవ ప్రకరణము 
పదునాల్గవ ప్రకరణము 
పదునేనవ ప్రకరణము 


వివేక చంద్రిక 
అను 
రాజశేఖర చరిత్రము 


మెదటి ప్రకరణము 


ధవళగిరి-- దేవాలయవర్లనము గోదావరి యొడ్డున నున్న ధర్మశాల మీద 
ప్రాతఃకాలమున రాజశేఖరుండుగారు వచ్చి కూర్చుండుట- అప్పు డచ్చటికి వచ్చిన 
సిద్ధాంతి మొదలగువారి స్తుతివచనములు-- అందటును గలిసి రామపాదములయొద్దకు 
బైరాగిని చూడంబోవుటి. 


నీ నాసికాత్యంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున 
నొక్కయున్నతగోత్రమున జననమొంది ఊర్మికా కంకణాదుల మెణుంగులు తుజంగలింపం 
దనజననమునకు స్థానమైన భూభృద్వర పురోభాగముననే పల్లములంబడి జాబుచూ 
లేచుచు( గంతకాలముండి యక్కడినుండి మెల్లమెల్లంగా ముందుముందుకు ప్రాకనేర్చి 
యెల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు, పీదప నవ్యక్తమధురస్వరంబులతో 
ముద్దులు గులుకు శరవేగమునం బరుగిడుచు, ఆ పిమృట ఘనతరుల చెంతయేరి 
తల్లివెళ్ళను విడిచి తక్కినవెళ్ళనంటుచుబాజీ జమ్ముల్‌ నడ(గి దాగుడుమూత 
లాడుచు, వెలువడి విదర్భాదిదేశములగుండం బ్రయాణములుచేసి త్రోవపొడుగునను 
వచ్చిపుచ్చుకొననివారిదే లోపముగా స్నానపానంబులకు వలయునంత నిర్మల జలం 
బొసంగి యాబాల వృద్ధ మందణీ నానంద మొందించుచు తానడుగిడీన చోటులనెల్ల 
సస్యములకును ఫలవృక్షములకును జీవనములిచ్చి వానిని ఫలప్రదముల( గావించుచు 
తన చల్లదనము వ్యాపించినంత వణకు నిరుపార్శ ప్రములందును భూమినంతను బచ్చని 
లేబచ్చికతో నలంకరించి పశుగణంబుల కాహారంబు కల్పించుచు, తనరాక విని దూర 
మునుండి బయలుదేజీ యడవిపండ్లను నెమలికన్నులును వహించి పొంగి నానా 
ముఖముల దన్నుం గానవచ్చు వరద, మంజిర, పిన్న గంగ మొదలగువారి నాదరించి 
లోగొనుచు, అంతకంతకుం దన గంభీరత గానుపింప నాధుని వెదకి కొనుచు వచ్చివచ్చి, 
యేగిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసోత్తరంగముగా ఘోషించుచు 
పాదమునంబడి శిఖరంబున నధివసించు జనారనస్వామి “దర్శనము చేసుకొని తోడనే 
యచ్చటనుండి తనశాఖారూపము లయిన రెండు “చేతులను జాచి సరసతమీజ నాధునిం 


గలియు భాగ్యము గాంచెనొ యా ధవళగిరి, యాంధ్రదెశమున కలంకారభూతమయి 
రాజమహేంద్ర వరపుర సమీపమున మిక్కిలి వన్నెకెక్కి యుండెను. 


ఆ పర్వత మంతయున్నతమయినది కాకపోయినను, తెల్లని పిండి రాళ్ళతో నిండి 
యుండుటచేం జూచుట కెంతయు వింతగా మాత్ర ముండును; ఆ రాళ్ళనుబట్టియే దానికి 
ధవళగిరి యను నామము కలిగి యుండును. దక్షిణపువై వున గ్రిందినుండి 
పర్వతాగ్రమువటజకును నల్లరాళ్ళతో జక్కనిసోపానములు కట్టబడియున్నవి. ఆ 
సోపానముల కిరుప్రక్కలను కొండపొడుగున నర్చ్పకులయు. దదితరులగు వైష్ణవ 
స్వాములయు గృహములు చాలుగానుండి కన్నులపండువు చేయు చుండును. ఆ 
సోపానముల వెంబడిని బైకి జనినచో గండమీంద నల్లరాళ్ళతో గట్టబడిన సుందరమైన 
చిన్నదేవాలయ మొక్కటి. కానబడును. దాని చుట్టును నీంచుమీంచుగా నిలువెడెత్తు 
ప్రాకారము మూండు ప్రక్కలను బలిసియుండును." ఉత్తరపు వైపునమాత్రము గోడకు 
బదులుగా పర సతశృంగమే పైకి వ్యాపించి, గోడలు తన పాదము నాశ్రయింప వానిని 
మించి యాలయశిఖరమును నిక్కి చూచుచుండును. ప్రాకారములోపలనె యుత్తరమున 
నొక చిన్న గుహ కలదు. అందులోగూర్చుండి పాండవులు పూర్వమరణ్యా "వాసము 
చేయునప్పుడు తపస్సు చేసిరని పెద్దలు చెప్పుదురు. అందులో నప్పుడు చిన్న 
రాతివిగ్రహ మొక్కటియుండెను. సంవత్సరము పొడుగునను పూజాపురన్కారములు లేక 
బూజుపట్టియున్నయాదేవరనుత్సవదినములలో నర్చకుండొకండు పైకిం దీసి పులికావుచేసి, 
ఆస్వామి సన్నిధానమున దీపము నొకదానిని వెలిగించి గుహాముఖంబున దాను 
నిలుచుండి పల్లెలనుండి యాత్రార్థమువచ్చిన మూకలవలనం దలకొకడబ్బువంతునం 
బుచ్చుకొని లోనీకిం గొనిపోయి దేదీతాదర్శనము చేయించి వారిపెద్దలు ధన్యులయిరని 
జెప్పి పంపుచుండును. జనార్థనస్వామి కళ్యాణదినములు నాలుగును వెళ్ళినతోడనే 
యెప్పటియట్ల స్వామిరథముయొక్క పగ్గముల నందుంచి వాని కాచిన్న దేవరను 
గావలియుంచి జీతబత్తిములు లేకపోయినను రాత్రిందినముల కాలుగదలపక స్థిరవృత్తిత 
గాచుచుండు నాపిన్న దేవర యెడం గల విశ్వాసముచేత పూజారులు *దముజుచటి 
సంవత్సర మా త్రాళ్ళపని మజణల వచ్చువజకును ఆ గుహత్రొక్కి చూడనక్కరలేక 
నిర్విచారముగా నుందురు. ఈప్రకారముగ మనుష్యులు భక్తివిహానులయి దేవతా 
సందర్శనము చేసికోకపోయునను పర్వతమును కనిపె పెట్టుకొనియున్న చిన్న చతుష్పాద 
జంతువులు మాత్రము మిక్కిలి భక్తికలవై నిత్యము నాస్వామిని సందర్శించుకొనుచు 
ఉత్సవదినములలో మనుష్యులువచ్చి తము.  దజీిమివేయునంతటిపాపముం 
గట్టుకొన్నదాక రాత్రులు దేవతాసన్నిధానము గుహలో వట్టిభూతలముననే 
శయనించుచుండును. తూర్పువయిపున( బ్రాకారములోనే జనార్దనస్వామి కెదురుగా 
గొప్పధ్వజస్తంభమొకటి యున్నది. దాని నిఖరమున నున్న చిుగంటలు గాలికిగదలుచు 
సదా శ్రావ్యమయిననాదముతో జెవులను దనుపుచుండును. ఆస్తంభమునకు మొదట 
నాంజనేయ విగ్రహమొకటి చేతులు జోడించుకొని స్వామి కభిముఖమయి నిలిచి 
యుండును. ఈ శిలావిగ్రహమునకును ధ్వజస్తంభమునకును ఉత్తరముగా 


గళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణ దినములలో నుత్సవవిగ్రహములు 
నందు వేంచేయింపజేసి యథావిధిగా వివాహ తంత్రము నంతయు మహావైభవముతో 
నడిపింతురు. ప్రతి మాసమును రెండు పక్షముల యందును ముఖ మంటపము మీంద 
ఏకాదశినాండు రాత్రి హరి భజనము జరుగుచుండును. హరి భక్తులు తులసి పూసల 
తావళములను ధరించుకొని ద్వాదశోర్హ్వ పుండ్రములను స్ఫుటముగా బెట్టుకొని, 
కరతాళములను మృదంగ ములను మ్రైోగుచుండంగా తంబురలుమీటుచు.. బిగ్గజగాం 
దమ యావచ్చక్తిని “నవనీత చోరా” “గోపికాజారా” “రాధికాలోలా” గోపాలబాలా” 
మొదలగు నామములచే నిష్టదేవతలను సంబోధించుచు మధ్యమధ్య గొంతుకలు 
బొంగురుపోయినప్పడు మిరియములను బెల్లపు ముక్కలను నమలుచు న. 
పాడుచుందురు. తలలు త్రిప్పుచు భక్తులు తమ సత్తువంతయు( జూపి చెతికొలందిని 
వాయిం చుటచే నొకానొకప్పుడు మద్దెలలును తాళములును పగిలి పోవుటయు 
సంభవించుచుండును. దేవతావేశముచేత తజచుగా భక్తులలో నొక అిద్దణు దేహములు 
పరవశమయి రెండు మూడు నిముషములవటజకు వెనుకకు స్తంభము మీది కొజగు 
చుండుటయు గలదు. ఇట్టి భక్తి మార్గమును బొత్తిగా గుర్తెటుంగని యన్యదేశీయులకు 
మాత్రము వారి యప్పటి చెప్టలు పిచ్చ 'చేష్టలవలెం గనయుడునుగాని, వేడుక చూడవచ్చిన 
జనులు వారెంత వికృతముగా కేకలు వేయుచు భజన చేయుదురో యంత పరమ 
భాగవతోత్తములని తలంతురు. 


కొంచెము శ్రమపడి యెవ్వరైన మధ్యాహ్నవేళ నొక్కసారి కొండమీందికెక్కి నలుంగడలఈ 
జూడ్కి నిగిడించినచో, వన్నెవన్నెల పిల్లలు చెంగుచెంగున. దమముందటి 
దుముకులాడుచుండ గొండ పొడుగునను ముంగాళ్ల మిందికెత్తి పొదలపయి యాకులను 
మేయు మేకలను, పూర్వదక్షిణముల( గుప్పవోసినట్టున్న తాటాకుల యిండ్ల నడుమ 
వానిని వెక్కిరించున ట్లక్కడక్కడ నెత్తగా నొక్కొక్క పెంకుటిల్లును ఉత్తరమున 
మంచెలపైనుండి పొలము కాపులు కో యని కూత లిడుచు నొడిసెలలు ద్రిప్పుచు 
బెదిరింపం జేరువ తోపులలోనుండి వెలువడి మధుర రుతములు చేయుచు ఆకాశ మున 
కెగయుచు సందయినప్పుడు కంకులను విజుచుకొని పజచి పలు విధములయిన పక్షులు 
చెట్ల కొమ్మలమీందం బెట్టుకొని తినుచుండ ముచ్చటగా నుండు పలువిధముల వచ్చని 
పయిరులను, ఆ పయిని వృక్షములమీందను గూర్చుండి కర్ణ రనాయనముగా బిల్లన 
గ్రోవిని మోవినిబూని పాడెడి గోపబాలకుల గానములకు హృదయములు కరగి మేపులు 
చాలించి కేపల తొడంగూడం జెవులు నిక్కించి యట్టులు చాచి యాలింపుచు నడుమ 
నడుమ గడ్డపణకలు కొజుకుచు బయిళ్ళయందు నిలుచున్న పశుగణములను, 
పడమటను “నీలముల వలెనున్న తేట నీటిపై సూర్యకిరణములు పడి యొల్లెడలను 
వజ్రపు తళుకులను బుట్టింప( బలుతెజంగుల జలవిహంగంబులు పట్టచెండ్ల వలే మీల 
బట్టుకొనుటకయి నీటం బడుచు లేచుచుం బ్రవాహంబు తోడం బజచుచుండ నఖండ 
గౌతమియు నేత్రత్సవము చేయు చుండును. 


ఆ పర్వతపాదమునకు సమిపమున గొదావరి యొడ్డున నల్ల రాతి బండమింద. 
ప మలచిన రామ పాదములు వెలసి యున్నవి. శ్రీరొాములవారు పూర్వకాలమున 
సీతా లక్ష్షణులతోడం గూడం బర్హశాలకు. బోవుచు త్రోవలో ఈ పర్వత సమీపమున 
నడచిన నాటి పాదముల చిహ్నములే యవి యని యెల్లవారును నమ్మదురు. కాబట్టి యా 
రామ పాదములను సందర్శింపవలెనను నభిలాషతో 'దూరదేశముల నుండి సహితము 
యాత్రాపరులు వచ్చి రామపాద క్షేత్రమున నఖండ గౌతమీస్నానము చేసికొని, కొండ మింది 
కెక్కి న్‌ జనార్థనస్వామివారి దర్శనము చేసికొని, స్వశక్త్యానుసారముగా దక్షిణతోడి 
ఫలములను నేమర్పించి కలిగినవారైన స్వామికి భోగము సహితము చేయించి మణీ 
పోవుచుందురు. అది దివ్యక్షేత్ర మగుటం జేసి జాతిమతభేదములేక యెల్లవారును 
పులియోగిరము దధ్యోదనము మొదలుగా గల స్వామి ప్రసాదమును స్వీకరించి కన్నుల 
కద్దుకొని యచ్చటనే యారగించి చేతుల నంటుకొన్నదానిని కడుగుకొన్న నప చార 
మగును గనుక గరతలములు పయికెత్తి చేతుల కందినంత వజకు దేవాలయ 
స్తంభములకును గోడలకును వర్ణము వేయుటయే కాక తచ్చేషముతో 
దమమీంజేతులకును బట్టలకును మెటుగు పట్టు కొనుచుందురు. ఈ కొండకు 
దక్షిణమునకు తూర్పునను కొంత దూరము వణకు గ్రామము వ్యాపించి యున్నది. 
పర్వతము పేరే పూర్వము గ్రామమునకుంగూడ( గలిగియుండెను. కాని యిప్పడిప్పుడు 
గ్రామ మును ధవళేశ్వర మని వ్యవహరించుచున్నారు. కొండమీంది నుండి సోపానములు 
దిగి వచ్చినతోడనే రాజవిధి యొక్క యావలి ప్రక్కను శ్రీ అగస్తేశ్వరస్వామివారి యాలయ 
మొక్కటి లోచన గోచరం బగును. తొల్లి వింధ్యపర్వతము యొక్క గర్వము నణంచి 
దక్షిణాభి ముఖుడయి చనుచు అగస్త్యుండాన్వామిని అచట ప్రతిష్టచేసినని స్థల 
పురాణము చెప్పుచున్నది. ఈ దేవాలయమునకును పర్వతమునకును మధ్యను 
తూర్పుననుండి పడమటకు గోదావరి వజకును విశాల మయిన రాజవీధి యొకటి 
గలదు. ఆ విధి చివరను నల్లరాళ్ళతో నీటి వజణకును సోపానములు కట్టబడియున్నవి. 
సోపానములకు సమీప మున విధికి. దూర్చు ప్రక్కను “ధర్మచావడి” అని యొకటి 
యుండెను. అది పరదేశబ్రాహ్మణులను మార్గస్థులను రాత్రులు పరుండుటకై మొట్టమొదట 
కట్టబడినది కాని, ఆ కాలమం దది యుబుసు పోవుటకై గ్రామములోని పెద్ద మనుష్యులు 
ప్రతిదినమును ఉదయా స్తమయ సమయములయందు ప్రోగై యిష్టకథా గ్‌ 9) గంత 
ప్రొద్దుపుచ్చి పోవుచుండుటకు మాత్రము వినియోగ పడుచుండెను. 


ఒకానొక దినమున సూర్యు డుదయించి ప్రాబిముఖంబున( గుంకుమబొ ట్టచందంబు 
వహించి వృక్షాగ్రములను బంగారు నిరు పూసినట్టు ప్రకాశింపంజేయుచుండెను; చెట్ల మది 
గూళ్ళనుండి కల కల ధ్వనులతో వెలువడి పక్షులు నానా ముఖముల ఎర కయి వెడలు 
చుండెను: పసులకాపరి బాలురు చలుదులు మూటగట్టుకొని పశువుల మందలను 
దోలుకొని పచ్చికపట్ల కరుగుచుండ, వెనుక “వెల్లావు కడి నాది” “దోరగేదె కడి నాదొయని 
గంపలు చేతీంబట్టకొని, పడుచు లొడొరుల మీటి పరుగులిడుచుండిరి. కాపులు 
ములుకోలులు భుజముల మీందం బెట్టుకొని, కోటేరులను దోలుకొని తమతమ పొలము 


~ 


లకుం బొవుచుండిరి; అప్పడు కాయ శరిరముగల యొక పెద్ద మనుష్యుండు జందెము 
పేరుగా వేసికొని యెడమచేతిలో నిత్తడి చెంబు నొకదానిం బట్టుకొని, గోదావరిలో 
గాళ్ళును చేతులును గడుగుకొని, ఒడ్డునకు వచ్చి పుక్కిలించివైచి యజ్ఞోపవీతమును 
సవ్యముగా వేసికొనివచ్చి, ధర్మశాల మీద నొడ్డున గూర్చుండి. వచ్చునప్పుడు చెంబులో 
వేస్‌ తెచ్చుకొన్న తుమ్మ పుడకతో దంత ధావనము చేసికొనుచుండెను. ఆయనకు 
వయస్సు నలువది సంవత్సరము లుండును: మొగము మ స్పోటకపు మచ్చలే 
లేకపోయె నేని, మొగము సుందరమయిన దనుటకు సందేహింప నక్కలు యుండదు; 
అట్లని యాముఖ మాయనను నిత్యమును దర్శింపవచ్చు ప్రవక్తల స్తోత్రములకు 
మాత్రమెప్పుడును బాత్రము కాకపోలేదు; శరీరచ్చాయ యెబ్రినీది; విగ్రహము "కొంచెము 
స్థూలముగాను పొట్టి గాను ఉండును; నుదురు విశాలమయి చూచువారి కతడు 
పేండితుం డని తోపంజేయుచున్నది; అప్పుడు కట్టుకొన్నది గోరంచు నీరు కావి దోవతి; 
సరిగంచుల చలువ వస్త్రమొకటి శిరస్సునకు వదులుగా చుట్టబడి కొంగు కొంత వ్రేలాడ 
వేయబడి యున్నది; "చెవుల నున్న రవలయంటుజోడును, కర్మిష్టుం డనుటకు 
సాక్ష్యమిచ్చుచున్న కుడిచేతి యనామిక యందలి బంగారపు దర్భముడి యుంగరమును 
తర్జని యందలి వెండి బటువులు రెండునుదప్ప శరీరమున నాభర ణము లేవియలేవు; 
ఆయన పేరు రాజశేఖరుండు; ఆయన ముఖ ప్రక్షాళన మగునప్పటికి గ్రామములోని 
గృహస్థులు నలువురును అక్కడకు వచ్చి ఆయన వారి వారి తారతమ్యముల కర్హముగాం 
దగిన మర్యాదలు చేసి కూర్చుండుండని చేయిచూప, “చిత్తము “చిత్తము” "మిరు 
దయచేయండి” అనుచు జావడీనిండం గిటకిట లాడుచుం గూరుచుండిరి. 


అప్పుడు రాజశేఖరు(డుగారు “సిద్దాంతిగారూ! మీరు నాలుగు దినములనుండి 
బొత్తిగా దర్శన మిచ్చుట మానివేసినారు. మీ యింట బిన్న పెద్ద లందును మజేమియు 
లేకుండ సుఖముగా నున్నారు గదా?” సిద్ధాంతి-' “బెత్తం చిత్తము. తమ 
యనుగ్రహమువల్ల మే మందజము సుఖముగానే యున్నాము. ఎన్ని కుటుంబములనైన 
నన్న వస్తాదు లిచ్చి కాపాడంగల ప్రభురత్నములు తమరు గ్రామములో నుండగా మా 
వంటి వారి కేమి. కొదువ. మా గ్రామము క వ న్న భాగ్యముచేతను, మా పురాకృత 
పుణ్యము చేతను, తమవంటి దాన కర్ణులు మా గ్రామమునకు విజయం చేసినారు గాని 
మజీయుకటి కాదు” అని రామశాస్తిగారి వంకం దిరిగి, “మనము వారి ముఖము 
ముందటి స్తుతిచేయవలసినది కాదో గాని రాజశేఖరుండుగారు కేవ లము నీశ్వరాంశ 
సంభూతులు సుంద” 


ఆ మాటల కాదరమును సూచించెడి మందహాసము చేసి రామ శాస్తి “అందుకు 
సందేహమేమి? ఈ సంగతి మీరు నాత్మ జెప్ప వలెనా? వారీ గ్రామమున నుండటెట్టి మన 
మందజణము వారియండను విలువంగలిగినాముగాని, లేని యెడల నిండ్లును వాశీళ్ళను 
విడిచిపెట్టి మన మీపాటికి దేశములపాలయి లేచిపోవలసినవారము కామా? వారి 
తండ్రగా “రిక్కడకు వచ్చినప్పటినుండి యిది యొక గ్రామముగాం గనబడుచున్నదిగాని 
యింతకు బూర్వము దీనికి నామరూవము లున్నవా?”- 


అని, మంచి సమయము తటస్థంచినప్పడు తన పాండిత్య మును దాంచిపెట్టక, 
అందుకొని సిద్ధాంతిగారి స్త్రోత్రపాఠములకు సాయ ముగా( దనవి కూడ నాలుగు కలిపెను. 


అప్పడు వం గల మనసులో మిక్కిలి సంతోషించి నను పయి 
కాసంతోషము కానరాకుండ నండచికొని “పిద్ధాంతిగారూ! మొన్న మీ రెండవ చిన్నదాని 
కేమో గ్రహబాధ కనంబడ్డట్టు విన్నాను. కొంచెము నిమ్మళముగా నున్నదా” 


అని యడిగినతోడనే సిద్ధాంతిగారు మోమున దీనభావము గాని పింపం 
గొంచెమాలోదించి తలయూంచి” “జోస్యుల కామావధానుల చేత విభూతి 
పెట్టించుచున్నాను. కాని దానివల్ల నిన్నటి కేమియు గుణమే కనబడలేదు. జాతకరీతిచే 
దాని కిప్పుడు శని చాలదు. ఎందుకైనను మంచిదని నా తమ్మునిచేత నవగ్రహ జపము 
చేయించుచున్నాను. అంతతో నూరకుండక కామావధానులుగారినే “పంచముఖి 
విరహనుమంతము పునశ్చరణ చేయవలసిన దనియు, జపశాంతి కేమయిన 
గావలసియున్న ఏ రాజశేఖరు(డుగారినైన కాళ్ళో కడుపో పట్టుకొని తెచ్చి 
నాలుగురూపాయల సొమ్మిచ్చుకోనైన నిచ్చుకొనియెద మంచి విభూతి “పెట్టుమనియు 
ఆయన ననుసరించి బతిమాలుచున్నాను. అందు చేతనే యీ నాలుగు దినములనుండి 
దర్శనము చేయలేదు గాని లేక పోయిన నేది యెట్టయినను నేను తమ దర్శనము 
మానుదునా?” 


రాజ-“శాస్తిగారూ! మీరు రూపాయిల నిమిత్తము సంశయ పడ నక్కరలేదు. 
కావలసియున్న్‌ ఆ నాలుగురూపాయలను నే సివ్పెవను; మణి నాలుగురూపాయలు 
పోయినను మంచి వైద్యుని విచారింపవలెను. మన గ్రామములలో 
కామావధానులుగారికన్న” అని మిన్ను వంక చూచి యేమో యాలోచించుచుండెను. 
సిద్ధాంతి గారు చేసిన స్తుతి యమోఘముగా బట్టుకొని కొంచెముగానో, గొప్పగానో 
ధనీరూపమైన ప్రతిఫలమును దెచ్చుచునే వచ్చుచున్నది గాని యీవటి కెన్నండును 
రాజశేఖరుడుగారి వద్ద వ్యర్థముగా బోలేదు. 


ధవలేశ్వరము నందును చుట్టుపట్టుల గ్రామములయందును వేటు సిద్ధాంతి లేడు 
గనుక, ఆయన యింటికి వచ్చి వర్త మొప్ప డని కాని, ప్రయాణముకు ముహూర్తము 
పెట్టుమని కాని, క్రొత్త బట్ట చించి కట్టుకొనుట కేదినము మంచిదని కాని, ఇల్లు కట్టుకొన 
నారంభించుట కేమాస మనుకూలమైనదని కాని, క్షౌరము చేయించుకొనుట కేవారము 
మంచిదని కాని, వివాహమునకు 'అగ్నము పెట్టుమని కాని, రజస్వల యయినప్పుడు 
నక్షత్రము చెప్పు మని కాని, సదా యెవ్వరో యొక రాయన నడిగి పోవుచునే యుందురు. 
దూరబంధువులు పోయినప్పుడు మైల యెంతకాలము పట్టవలెనో తెలిసికోవలె నన్నను, 
జబ్బు నక్షత్రమున నెవ్వరైన మృతినొంది నప్పుడు ఇల్లు వదలి యెంతకాలము 
లేచిపోవలెనో కనుంగొనవలె నన్నను, రోహిణ్యాది నక్షత్రముల యందు బిడ్డను 
గన్నప్పుడేమి శాంతి తగులునో యెజుంగవలెనన్నను, సిద్ధాంతి యొద్దుకురాక సరి పడదు. 
ఏ. కాపువాని. పశువు వయా. ఎవనింట చీ వస్తువు పోయినను; న 


సిద్ధాంతిగారి నడుగక పోరు.ఇటువంటి సమయము లయం దెల్లను,అతండు ఎధి 
నడవలో నేలమీద ఇసుక పోసి దానిలో పూచికపుడకతో ఏమేమో బీజాక్షరములను 
అంకెలును వ్రాసి మీంది వంక చూచియాలోదించి వచ్చిన కార్య మిదియనియు కార్య మీ 
ప్రకార ముగా నగుననియు చెప్పి పంపుచుండును. అతడు బల్లి పాటు మొదలైన వాని 
ఫలములను, శకునములు చూచి సంతానము కలుగు కాల మును కూడ చెప్పచుండును. 
వేయేల? సిద్ధాంతి యాలోచన లేక యాచేరువ గ్రామములో ఏ శుభకార్యముకాని 
యశుభకార్యముకాని జరగదు. ఆతండు చెప్పెడి 'జ్యొతిషము తజఅచుగా అబద్దమె 
యగుచు వచ్చినను, అప్పడప్పుడు కాకతాళీయముగా కొన్ని సంగతులు నిజ మగుటయు. 
గలదు గనుక జనులాతనిమాట యమోఘమని నమ్ముచునే యుండిరి. 


అప్పుడా చావడిలో నున్న వారిలో నెవరో “బైరాగులు భూతవైద్యమునకు గట్టివా” 

రని మెల్లగా ననిరి. అంతలో రాజ శేఖరుండుగారు సిద్ధాంతిగారి వంకం జూపు “త్రిప్పి 
“కాను, బైరాగు లన్నతోడనే జ్ఞప్తికి వచ్చినది. పది దినముల క్రిందట ఈ గ్రామమున 
కెవ్వ(డో “యొక బైరాగి వచ్చినాండట! ఆతనికి? జూపింప రాదా? గోసాయీలకుం 
బరమహంస క్రియలను వనమూలికలును విశేషముగాం దెలిపి యుండును, వాండ్రెట్టి 
యసాధ్యమైన సేడల నైనను జిటికెలో బోగా, ట్టుదురు” అనిన తోడనే చావడి యంతయు 
“ల త్రము” “వాస్తవము” “ఆలాగున నవశ్యము చేయ వలసినదే” యను ధ్వనులతో 
నిండిపోయెను. "మాటాడువారు ధన వంతులైనచో, వ్యర్థవచనము నహితము 
స్తుతియోగ్యము కాక పోదు సుండీ. ఆ మాటలవలన నుత్సాహము కలిగి, రాజశేఖరు( 
డుగా రాబైరాగిని తాము చూడక పోయినను బ్రహ్మ వర్చస్సు కల వాడని శ్థాఘించిరి. 
అంత సిద్దాంతి యుల్లములో లేని సంతోషమును మోమున దెచ్చిపెట్టుకోని యొక్క 
చిబునవ్యు నవ్వి, వినయముతోప చేతులు జోడించి రాజశేఖరుండుగారి ముఖమున 
దృష్టి నిలిపి, “తమ మాట చేతనే మా చిన్నదాని బాధ నివారణమయినదే. దాని 
యదృష్టము బాగుండ బట్టియే దేవరవారి ముఖమునుండి యీ మాట వచ్చినది. ఇప్పుడే 
తమ సెలవు ప్రకారము బైరాగి యొద్దకు వెళ్ళెదను” అని మనవిచేసి, ప్రయాణోన్నుఖుం 
డయి లేచి నిలువబడెను. రాజశేఖరు(డుగారి యభిప్రాయము కొంచెము తెలిసినతోడనే 
బైరాగి మహానుభావు( డనువారును, మహామంత్రవేత్త యనువారును, వాయుభక్షణము 
చేయుననువారును, మరడువేసఫ్‌ిని పంచాగ్ని మధ్యమున, దపస్సుచేయు ననువారును, 
ఆయి సభ యంతయు ఆతని విషయమైన స్తుతి పాఠములలో మునింగి పోయెను. 
ఒక్కగొప్పవాం డొకనిని మంచి హోతన్నవో ఎవ్వని వాక్కు భిన్నముగా లేచును? ఎవ్వని 
నోరు స్తుతి వాక్యముల కొరకు తడుపుకొనును? 


అప్పడు రాజశేఖరుండుగారు వీధి వంక జూచి. “ఎవ్వరో స్తీలు నీళ్ళకువచ్చి 
మనల(జూచి సిగ్గుపడి వెనుకకు నాలుగడుగులు పెట్టి నిలుచూడి యొండొరులి 
మొగముల వంక? జూచుకొను చున్నారు. మన మందటిమును లేచి బైరాగిని జూచి 
వత్తము రండి” అను మాట తోడనే ఎల్లరును లేచి ప్రయాణిలోన్ముఖు లయి  నిలుచుండిరి. 


వెంటనె యందజును గలిపి యుత్తర ముఖ ముగా రామపాదముల వైపునకు నడవ 
నారంభించిరి. 


రెండవ ప్రకరణము 


రాజశేఖరుండు గారి కూంతురు రుక్మిణి స్నానమునకు వచ్చుట --నదితీరవర్షనము-- 
రుక్కిణికిని సిద్ధాంతిగారి భార్యకు జరిగిన సంభాషణ--నీళ్ళకు వచ్చిన యమ్మలక్కల 
ప్రసంగములు*-పంచాంగపు బ్రాహ్మణుడు వచ్చి సంకల్పము చెప్పుట-- రుక్మిణి 
స్నానము చేసి బయలుదేరుట. 


రాజశేఖరుండుగారు పౌరబృందముతో నాలు గడుగులు ముందుకు సాగినతోడనే 
యొకసుందరి సుందరగమనముతో బాదములయందలి యందియలమ్రాత మట్టియల 
మ్రైోతతో జెలిమిసీయ, మొలనున్న వెండి యొడ్డాణము యొక్కయు, ముంజేతుల 
పసిడికంకణముల యొక్కయు. గాజుల యొక్కయు కాంతులు ప్రతి ఫలించి కుడిచేతిలోని 
తళతళ లాడుచున్న రాగిచెంబునకు జిత్రవర్ణ మొసంగ, మోమున అజ్ఞాభయములు 
నటియింప, పయ్యెద చక్కంజేర్చుకొనుచు. తిన్నగాం దలవంచుకొని మెట్లు దిగి వచ్చి 
చెంబును నీటి యొడ్డున నుంచి చెంబు మూతి కంటించియున్న ప పసుపుముద్దను దీసి 
కొంత రాచుకొని మోదుగాకులో! జుట్టి తెచ్చుకొన్నకుంకుమ పొట్టము నొక బటయుతుకుం 
రాతిపయింబెట్టి, మోకాలిబంటి ౧టిలో నిలుచుండెను. 'ఆమె రాజ ఖరుడుగారి 
పెద్దకూతురగు, రుక్మిణి. ఆహా! ఆమె సౌందర్యమును బ్రత్యక్షమున జూడ నోచిన వారి 
కన్నులే కన్నులు. ఆకాలమున హిందూదేశమునందలి సుందరులతో నెల్ల దెనుంగు 
దేశములోని వారే రూప రేఖా విలాసములచేత నసమానలుగా నుండిరి; వారిలోను 
బ్రాహ్మణజాతి నాతులు మిక్కిలి చక్కనివారు. కాని రుక్మిణి రూపమును దలంచి నప్పుడు 
మాత్రము, ఆ సుందరు లొ కనాౌాందర్యవతు లని చెప్పుట కెల్లవారును సంకోచ 
పడుచుందురు. జనులందజును మిక్కిలి సౌందర్యవతులని యొప్పు కొన్నవారిలో 
చక్కనివారి నేజీ యామె చెంత నిలిపినచో గురూపురాం డ్రనిపించెడి యామె మనోజ్ఞత 
నిమని పిటుపవలతైెనో తెలియకున్నది. ఆపూర్వ వర్ణనాసామర్థ్యము గల కాళిదాసాది 
కవులలో నొకరినైనను బోల జాలని నేను, ఉన్నంత సౌందర్యమును బోధించుపదములు 
లేనిభాషతోను, పదములు బోధించునంత వజకైనం బూర్లముగా( దెలుపలేని బుద్ధితోను, 
వర్ణింప బూనుట యామె చక్కదనము" యొక్క గొారవమునకు( గొబింత 
కలుగజేయుటయేగదా? అయినను యోగ్యవస్తువు దొరికినపుడు వర్ణింపక మానుట 
యుచితము కాదు కాణుట్టి, యీ సృష్టిలో వస్తువులతో వేనితోనైనను పోల్సి ఈ 
పుస్తకము. జదువువారి కామె యవయవములయొక్క రూపము వించుక మనస్సున 
బుట్టింతునన్నను ఆమె యంగముల నెంచి యా వస్తువుల పెరు చెప్పుటకె సిగ్గు 
వడముచున్నది. వేయేల? చతుర్ముఖుండును ఘణాక్షరన్యాయమునం బడిన యామె 
రూపమునకు. దలయూంచి,తన యపూర్వవస్తు నిర్మాణ చాతురిని మెచ్చుకోకపొండని 
యామెం జూచినవా రెల్లరు నెంచుచుందురు. ఆమె శకలం జూచిన, ఇక నీభూమి 


~ 


మింద బంగారమున కమి చాయ యొక్కువ గలదని తను: నల్లగానుండు నెని, 
య. కనుబొమలం గొంచెము పోలియున్నవని చెప్పవచ్చును; నేత్రములను జూచిన 
గ్వదేవత వానియందే కాపురము కుదిరినట్టు కనిపించును; కాని, నిపుణముగాం 
రినీలించినచో నేదో స్థిరవిచార మొకటి యామె 'హృదయపీఠమున నెలవుకొని యున్నట్టు 
అన కీంచెము సూచించుచున్నది. ఆ వచారమునకుం గారణము 
లేకపోలేదు. ఆమె పెనిమిటి సహవాసదోషముచేత నాటు నెలల క్రిందట దలిదండ్రు లతో 
జెప్పక దేశాంతరము లేచిపోయినాండు. 


ఇప్పుడామెకు. బదునాలుగు సంవత్సరముల వయస్సు గలదు. బంగారమునకుం 
బరిమళ మబ్బినట్టు,ఇప్పడిప్పడే యౌవనము తలచూపి యాపె మెనిసోయగమునకు 
మెణుంగు దెచ్చుచున్నది. పచ్చని దేహము మీంద అప్పడు కట్టుకొన్న తెల్లనిబట్టయు 
బంగార మునకు పటిక పూసినట్లు లొకవిధమయిన యందమునే కలిగించు చుండెను. 
సుందరాంగుల యంగముం జరినప్పు డేది యందముగా నుండదు? ముక్కున 
నడ్డబాసయు, చెవుల నీలాలబావిలీలును,చేతుల కంకణములను, మెడలో పట్టెడయును, 
మొలను వెండి యొడ్డాణమును, కాళ్ళ నందెలను, మట్టెలును, ఆమె యప్పుడు ధరించు 
కొన్నది. కంకణములకు సాహాయ్యముగా రంగురంగుల గాజులును లక్కపట్టెలును 
ముంజేతుల నలంకరించుచుండెను. ఈ నగలచే నామె యవయవముల కేమైన శోభ 
కలిగినదో లేదో కాని యవయవములచే నగలు కొంత శోభగాంచుట “మాత్రము 
కరతలామలకముగాం గనం బడుచున్నది. 


సృష్టిలోని యే పదార్థమునకును బరిపూర్ణత్వమును దయ చేయనిరీతినే, 
సర్వసముండగు భగవంతుడు రుక్మిణి సౌందర్య మందును గొంతకొజుంతను 
గలిగించినాండు కాని బొత్తిగా గలిగిం పక మానినవాండు కాడు. నిజముగా అది యొక 
కొటింతయే యయ్యె నేని యా మెకుం గల లోపమెల్లను మెడ మిక్కిలి పొడుగుగా 
నుండుట. అయినను ముష్టిసర్వశాస్తి యాయవారమునకు వచ్చినప్ప డెల్ల నామె మెడను 
జూచి సంతోషించి, “మిక్కిలి విడుదగు మెడ శామివి. కులవర్ధని దాని నెటీగికొడనిరి 
మిధుల్‌” అను సాముద్రిక గంథములోని వద్యమును జదివి పోవుచుండును. 


అప్పుడొక్క విధవ మొలలోతునిళ్ళలో దూరముగా నిలుచుండి నోటిలో నేమేమో 
జపించుకొనుచు నడుమనడుమ దలయెత్తి సూర్యుని వంక జూచి దండములు పెట్టుచు, 
దోసిటీలో నీళ్ళుపట్టి సూర్యున కర్ష్యము విడ్తుచుచు, అప్పుడప్పుడు ప్రదక్షిణములు చేయు 
చుండెను. ఆవీజకే వచ్చియున్న 'కొందయి స్తీలు తమ యిత్తడి బిందెలను నీళ్ళలోబెట్టి 
రేవునకు సమీపముగా నున్న రాళ్ళపయినిలెచుండి నొక్కొక్క మాట చెప్పుకొనుచు బట్టల 
నుతుకు కొనుచుండిరి; ఒక వృద్దాంగన సగముబట్ట కట్టుకొని తక్కిన సగము 
నుతుకుకొన్న తరువాత, ఉతికిన భాగమును మార్చికట్టుకొన్ని మిగిలియున్న భాగము 
నుదుకుకొనుచుండెను; కొందలు వయసులోనున్న స్తిలను గోప్యముగా నుంచం దగిన 
తమ యవయవములు న్నానము చేయుచున్నట్టియూ గట్టున నున్నట్టియు పురుషులకు 


~ 


గనబడునట్టు సిగ్గు విడిచి తడుగుకొ, న్న రవికలను దిసి యుదుకుటయి తాము కట్టుకొ న్న 
వస్తముల నక్కడనే విప్పి యావణక్తుదికిన వేటు తడిబట్టలను చుట్టబెట్టుకొనుచుండిరి. 
ఆనేల పది బారల దూరమున దాసీ జనములు క్రిందయడిన మెతుకులకై కావు కావని 
మూం.౧న కాకులను చేయెత్తి యదలించుచు అంటుతపె ప్పెలలను ఒడ్డున టెట్లుకొని తోము 
కొనుచుండిరి. ఆ పయిని బెస్తలు పుట్టగోచులతో మొలబంటి “ సిటిలో నిలుచుండి 
వలత్రాడు మొలత్రాడునం దోపుకొని రెండు చేతుల తోను వలను త్రిప్పి లోతు నీళ్ళలో 
విసరిపైచి మెల్లమెల్లగా లాగు చుండిరి. మణికొందజణు లాగిన వలలను నీళ్ళలో 
బలుమాలు జాడించి యంటుకొనియున్న బురద పోయిన తరువాత గట్టునకు( 
దీసికొనివచ్చి చవర దగిలించియున్న యినుపగుండ్లు గలగలలాడ వలలను విప్పి రాయి 
రప్ప క్రిందం బాజివైచుచు నగుమనడుమ వల కన్నుల సందున నుండి మిట్టిమిట్టిపడు 
చిఖుచేపలను చేతులతో నదిమిపట్టి మీలపుట్టికలను చేత బట్టుకొని “నిలుచున్న 
పిన్నవాండ్ర చేతి కందించుచుండిరి. “ఆ పయిని నాలుగడుగులు నడిచిన తరువాత 
దినమున కాజణాలపాటు పడంగలిగిన యొక సోమరిపోతు నీళ్ళలో నున్న నడదోనెము(్‌ 
కెక్కి నల్ల యునబడు: సేరిన నెత్తురుముద్దను త్రాటి చివరనున్న గాలమునకు గ్రుచ్చి, లేచి 
నిలువ బడి కుడిచేతితో సత్తువకొలందీని త్రాడు గిరగిర త్రిప్పి లోతునీట న్విసరిపైచి 
మరల గూర్చుండి చేప యెప్పుడు చిక్కు నాయని తదేక ధ్యానముతో త్రాడు వంకనే 
చూచుచు త్రాడు కదిలినెప్పడెల్ల నులికులికి పడుచు దైవవశమున చేప గాలమును 
మ్రుంగి కొ ట్టుకొ నుచుండ మెల్లమెల్లగా లాగుచు, త్రాడు తెంపుకొ ని పాజీపోవునో యను 
భయమునం గుడి చేతిలోని 'త్రాడు వదలుచు మరల లాగి ఉండగా జుట్టుచు, చేప కల 
నట వచ్చిన తరువాత నొడ్డునకు లాంగి పెన్నిధిగన్న పెదవలెం బరమానందము నొందుచు, 
ఒడ్డుదాక వచ్చిన తరువాత గ్రహచారము చాలక మత్స్యము త్ర త్రాడు తెంపుకొని పజచిన 
చేతీలో బడ్డ సొమ్ము పోగొట్టుకున్న వానివలె నిర్వేదించు చేప రాకపోగా రెండణాల 
గాలము కూడ యినని విచారించుచు వట్టిచేతులతో వింటికి బోయెను. ఆ 
సమిపముననేె యొడ్డున జేరి కుట్టవాండ్రు వెదురుచువ్వ కొక్క దారమును గట్టి 
దానికొననున్న చిన్న గాలమునకు ఎట్జలను గ్రుచ్చి నీళ్ళలో వైచుచుం దటాలున దీయుచు 
జన్నచెపలను బట్టు కొని మరియొక దారమునకు గుదిగ్రుచ్చి “నాకు బదిజెల్లలు దొరికినవి” 
“నాకు నాలుగు పరిగెలు దొరికిన వని, యెండొరులతో జెప్పుకొనుచు సంతోషీంచుచుండిరి. 
అక్కడి జువ్విచెట్టుమీందం గూర్చుండి చూచు చున్న చెడు గ్రద్దయొకటి యకస్మాత్తుగా వచ్చి 
యొకటి రెండు పర్యాయములు పిల్లవాండ్రు త్రాడునకు గ్రుచ్చుటకయు చేతం బట్టు కొన్న 
చేపం నెగరందన్నుకొని పోయెను. 


ఆప్పుడొక్క పెద్దముత్తయిదువ మొగమంతయు  నొక్కటి బొట్టుపెట్టుకొని, 
బట్టలతోనున్న బుజముమీందె బిందెను తీసి చేత బట్టుకొని రుక్మిణియున్న తావునకు 
వచ్చి గౌరవముతో పిఅమ్మాయి గారూ! ఏమి మీరీ వేళ స్నానమునకు 
దయచేసినారు?” 


రుక్మిణి--కార్తిక సోమవారము కాదా? కడపటి సోమ వారము గనుక ప్రదొష వెళ 
మా ఆమ్మతోకూడ శివాలయమునకు వెళ్ళ వలెనని గోదావరిస్నానము చేయ వచ్చినాను. 


పెద్దముత్తెదువ-మీరు రాత్రిదాక భోజనము లేకుండ నుండంగలరా! 


రు--ఒక్కదినమున కేమి? ఏలాగునై న నుందును. మొన్న మీ రెండవ చిన్నదానికి 
శరీరములో నిమ్మళముగా లేదని చెప్పినావు. ఇప్పుడు కొంచెము నిమ్మళముగా నున్నదా? 


పె-ఏమి నిమ్మళమో నాకు తెలియదు. మావారు రెళ్ణాళ్ళ బట్టి 
కామావధానులచేత విభూతి పెట్టించుచున్నారు. రాత్రి తెల్లవారిన దాశ నిద్రలేక 
బాధపడినాము. 


రు--గ్రహబాధా యెమి? 


పె--అవునమ్మాయి! ఏమి చెప్పకోను? మగడు--ఆని “యిక్కడ నెవరును 
లేరుగదా” యని నాలుగు ప్రక్కలను జూచి మణీంత దగ్గజగా జరిగి చెవిలో మెల్లగా 
“మగడు పట్టుకొని వేపుకొని తించున్నాండు. మీ రెజుంగుదురుగదా దానికి పెండ్డియయి 
మూడేండ్లు “కాలేదు. అప్పడే దాని మగడు పోయి యాజు నెల అయినది. 
అప్పటినుండియు దానికి కొన్నాళ్ళు కలలోను, కొన్నాళ్ళు రాత్రి వేళ ఒంటరిగా 
నున్నప్పడును కనబడుచునే యున్నాడు. పిల్లది సిగ్గు చేత ఎవ్వరితోను చెప్పక దాంచినది. 
నెలదినములనుండి బొత్తిగా ఎప్పుడును విడువక రీయింబగళ్ళు వెంటవెంటనే యెక్కడికి 
వెళ్ళిన నక్కడికెల్దం దిరుగుచున్నాడు. ఏమి పాపమో కాని మూడు దిన ములనుండి 
మటింత పికుకొని తించున్నాడు. ఈ మూణ్ణాళ్ళలోను పిల్లది సగమయిపోయినది. 
ఇంతేగదా? మగనితో ” 


అని కడుపులోనుండి దుఃఖము బయలుదేజంగాం గొచె మాపుకొనుచు( గన్నీరు 
పైట చెజంగుతో తుడుచుకొనుచు. గొంచెము తాళి గద్దద స్వరముతో-“మగనితో సౌఖ్య 
మనుభవింపనా? కాపురము చేయనా?” అని కొంచెము బిగ్గరగా నేడ్వంజొ చ్చెను. 


రు-(ఆ మాటలు మనసుకు నాటి యొడలు పులకరింప గొంత తాళి ధైర్యము 
తెచ్చుకొని) పెద్దముత్తె దువవు. ఆలాగున గంట తడి పెట్టరాదు. ఊరుకో ఊరుకో. రోగము 
మనుష్యులకు రాక వ్రూకులకు వచ్చునా? 


పె--(ఏడుపు చాలించి) ఆమ్మాయీ! దాని కే సౌఖ్యము నక్క టలేదు. 
ఈలాగుననైన నుండి బ్రతికి బట్ట కట్టినంజాలును. మా ముసలిప్రాణములు రెండును 
బ్రతికి బాగున్నంతవజకు దాని యన్న వస్త్రముల కేమియు లోపము రాదు. 


రు-(కొంచెముసేపేమో యాలోచించి) సోమిదేవమ్మా! మీ వారు గ్రామములో 
పెద్దసిద్ధాంతులుగదా? తెలిసికూడ చిన్నదానిని యర్ధాయుష్మంతున ---- 


యట 


పె--(మాట కడ్డము వచ్చి) జెనాను; ని వడుగం బొవునది నెను గ్రహించినాను. 
ఎవరి యదృష్టమున కెవరు కర్తలు? దానికి ముండమోయవలసిన వ్రాతయుండంగా 
నెవరు తప్పింపంగలరు? ఎవ రైనా జాతకము మంచిదిగాం జూచి వివాహము 
జేయుదురుగాని పెండ్లికుమారునకు లేని యాయువును తెచ్చి పోయంగలరా? 


రు--అవును. జాతకములో మీ యల్లునకు పూర్ణాయుస్సే యున్నది కాంబోలు? 


పె--(కొంచె మనుమానించి) పూర్ణాయుస్సా-అవును పూర్ణాయుస స్స యున్నది. జాతక 
ప్రకారము జరగదా ఆందునేమో, వేళ తిన్నగా కట్టి జాతకము వ్రాసిన యెడల, ఆందులో 
నెన్ని యక్ష రము లున్నవి ఆన్నియక్షరములను జరుగును. శాస్త్రము చక్కగా 
తెలియనివారు తిన్నగా వెళ కట్టలేక పాడుచేయుదురు. మావారు ఇన్ని ముహూర్తములు 
పెట్టినారు కదా? నీ వెజీగినంతీ వణకు మణీయొక విధముగా నెక్కడనై న జరిగినదేమో 


చెప్పు, 
రు--కన్నమ్మగారి బుచ్చమ్మ వివాహ ముహూర్తము మా చావడిలో మన 
సిద్ధాంతిగారే పెట్టినారుగాని దాని మగని జాతకము కూడ సిద్ధాంతిగారే వ్రాసి-- 


పె-అవును, ఒకానొకటి తప్పిపోవుటయు గలదు. జ్యాతిషమునకు( బార్వతిశాప 
మున్నదంట మావా రెప్పుడును ఈసంగతినే చెప్పచుందురు. గట్టుమింద మట్టెల 
చప్పుడగుచున్నది. ఎవ్వరో వచ్చుచున్నట్లున్నారు. ఈపాటి మన మీసంగతి 
చాలింతము.అని వెనుక తిరిగి చూచి బిందె యొడ్డుననుంచి స్నానమునకు నీళ్ళలో 
దిగుచున్నది. 


ఇంతలో గందజు పుణ్యస్త్రిలను విధవలును మెట్టు దిగుచు ముందున్నవారు వంగి 
కాళ్ళ వెండిపావడములను - కొంచెము పయికి " దిసికొనుచు వెనుక దిరిగి 
దూరముననున్నవారు వచ్చువజకు దగ్గజణ వారితో మాటలాడుచు మెల్లమెల్లగా వీటి 
సముసవతనకు వచ్చి గృహ కృత్యములను గుటీంచి మాటాడుకొనుచు బిందెల నడ్డునం 
బెట్టిరి. అందును నొక్కవో ట సమావెశమయి సావకాశముగా మాటాడు కొ నుటకు 
నీళ్ళకు వచ్చినప్పటికన్న మంచి సమయము స్తీల కెప్పుడును దొరకదు గదా అందుచేతనే 
వారు సాధారణముగా కొంచెం తీబుబడిచేసుకుని మాటాడవలసిన నాలుగు మాటలను 
నీళ్ళకు వచ్చి నప్పడే మాటాడుకొనిపోవుదురు. అప్పుడు ముప్పుదియెండ్ల యూడు గల 
పొట్టి దొకతె ముందుకువచ్చి ముక్కుమీంద వ్రేలు వైచికొని “ఓసీ వెంకమ్మా! రాత్రి 
శేషమ్మను మగడు కొట్టినాడట! విన్నావా?” 


వెంకమ్మ-దానిని మగ డెప్పుడును అలాగుననే కొ ట్టుచుండును. నెలదినముల 
క్రింద కజ్జపుచ్చుకొని కొట్టినప్పుడు చేతి గాజులన్నియు పగిలిపోయినవి. 


పొట్టి--దానిని మగడు తిన్నగా ఒల్లడంట- అని బుగ్గను చేయిపెట్టుకొని “ఓసి ఓసీ! 
అతండు ముండ నుంచుకొన్నాండంట సుమీ. స్‌ 


బట్టతల ముత్రెదువ యొకతె చెతులు త్రిప్పకొనుచు ముందుకు వచ్చి “సరి సరి! 
దాని గుణము “మాత్రము తిన్ననిదా? మొన్న సుబ్బావుధానుల కొడుకుతో 
మాటాడుచుండగా మగనికంటనే పడ్డ దట మగవాం డేలాగున నున్నను దోషములేదు. 
ఆండుదాని గుణము తిన్నగా నుండనక్క అలెదా?” 


పొట్టి--దానికమిగాని, పాపము; చిన్నమ్మను అత్తగారు లోకములో లేని 
కోడంట్రికము పెట్టుచున్నది. అంతేకాకుండ మగ డింటికి వచ్చునప్పటి కేవో నాలుగు 
లేనిపోని నేరములు కల్పించి చెప్పును దానిమీద అతడు ప్రతిదినమును దానిని 
చావగొట్టు చుండును. 


పదియాణు సంవత్సరముల వయస్సుగల యొక చామన చాయది కన్నుల నీరు 
పెట్టుకొనుచు-“అత్తగారు బ్రతికియున్న చోట్లనెల్ల నిదేకర్మము. లోకములో ఆత్తలెల్ల ఒకసారి 
చచ్చిరా-ా” 


పొట్టిది--శేషమ్మా! నీ అత్తగారుకూడ నిన్ను చాలా బాధ పెట్టునని విన్నాను. 
నిజమా? 


శేషా-బాధ గీధ నాకు తెలియదు. కోత పడలేక చచ్చి పోవుచున్నాను. జాము 
తెల్లవాణ లేచి యింటి ప్రాచియాంతయుడేసి, అంట్లు తోమి, యింటికి కావలసిన 
నీళ్ళన్నియు తోడి, మడిబట్టలుదికి, ఆమె లేచువజకు పనులన్నియు జేయుదును. 
అప్పుడు నాలుగు గడియల “ప్రొద్దెక్కి లేచి కన్నులు నలుపవుకొనుచు వచ్చి గరిటెనంటు 
వదలలేదని, వాకిటిలో బెంట యట్టేదీయున్నదని తిట్ట మొదలు పట్టును. తరువాత 
పేడచేసి గోడమీద పిడకలు చజీచి టెక్కలు విజుచుకొని జాము" ప్రొద్దిక్కి చలిది 
భోజనమునకు వచ్చువటకు, “ఒక మూల తెల్లవాణకమునుపి తిండికి సిద్ధపడుదువు, 
పనిమాత్రము ముట్టుకో వని: వంతు చసుకొ నుచు సాధించుచుండును, పగలు మగనితో 
మాటాడితే దప్పుగదా? రాత్రి యందలి భోజనములు అయిన తరువాత అత్తగారికి 
కాళ్ళుపిసికి యామె నిద్రపోయిన తరువాత వెళ్ళి పడుకోబోవు నప్పటికి రాత్రి "రెండు 
యామములగును. పడుకొన్నది మొదలుకొని యెప్పుడు తెల్లవాజీపోవునో, వేళకు, 
బనిగాకున్న అత్తగా రెక్కడ కోపపడునో అని నిద్రలో సహిత ములికి పడు చుందును; 
ఎట్లు చేసినను "నాకు తిట్టును దెబ్బలను తప్పవు గదా? అని మొగమునకు కొంగడ్డము 
పెట్టుకొని నేత్రముల నీరు! కార్పం జొచ్చను. 


రుక్మి--అత్తగారికి కోపము తెప్పించకుండ జేసెడు పనిని నీవు తిన్నగానే 
చేయరాదా? 


శేషా--అయ్యో! రుక్మిణమ్మా! నీక త్తగారు లేదు గనుక నీ కీసంగతు లేమియుం 
దెలియవు. ఎంతపని చేసినను అత్తగారి కెప్పుడును మెప్పు లేదు. కలయంపి 
చల్లునప్పుడు చిక్కగా జల్లిన. “ఇల్లంతయు సముద్రము చేసినావు, జాజీపడి చచ్చిపోనా” 
యని తిట్టును. పలచగా జల్లిన, నీళ్ళకు కలువువచ్చినట్లు పేణ్నీల్ళే చల్లి es వని 


తిట్టును. అడిగిన మాటకు మాయు చెప్పిన “నా మాట కెదురు చెప్పచున్నావా' యని కొసి 
పెట్టును. బదులు చెప్పక యూర కున్న “మొద్దులాగున మాటాడ చ ముని తిట్టును. ఆమె 
ముందజి ఏమి చేసినను తప్పిదమే. “ఆ అన్న అపరాధము. “నారాయణా యన్న 
బూతుమాట. నేను కాపురమునకువచ్చిన నాలుగు సంవత్సరముల నుండియు 
వాడుకొనుచున్న ఓటికుండ నాలుగు దినముల క్రింద పగిలి పోయినప్పడు రాయి వంటి 
క్రొత్తకుండ పగుల. గొట్టినావని నేటి వరకు తిట్టుచున్నది. 


పొట్టి--అత్త పోంగొట్టినది అడుగోటికుండ, కోడలు పోంగొట్టినది క్రొత్తకుండ యన్న 
సామెత వినలేదా? 


శేషా-నేను పడుబాధ యిప్పు డేమిచూచినారు! నా విధవ వదినగారు 
బ్రతికియున్నప్పడు చూడవలెను. నిరుడు అమ్మవారి జాడ్యములో-దైవము కడుపు 
చల్లగా-ఆవిడ పోయినప్పటినుండి మూండు పూంటలను కడుపున కింత తిన్నగా అన్నము 
నైన దిను చున్నాను. ఆడబిడ్డ జీవించియున్నప్పు డదియునులేదు. ఉన్న మాట 
చెప్పవలెను. ఎన్ని యన్నను ఇప్పుడు నా అ త్తగారు అన్నము తిన్నగా తినవైతివని 
తిట్టునుగాని తిని పోతినని తిట్టదు. 


పొట్టిది-లోకములో నెటువంటివారును లేకున్న. పిండి బొమ్మను చేసి 
పీటమీందంబెట్టిన, ఆడుబిడ్డతనమున కదిరదరిపడ్డది' -అన్న సామెత యూరకే 
పుట్టినదా? 

ఇంతలో జపము చేసికొ నుచున్న ముసలామె కొంతదూరము వచ్చి చెంబులోని 
లీళ్ళు పాజబోసి “మీకు మాటల సందడిలో కన్నులు కనండునా? ఈవల 
స్నానముచేసిన వారున్నారని యయిన లేదు. ఊరకే నీళ్ళు విదలుపుకొందురు. మీంద 
మయిలనీళ్ళ పడి స్నానము వసనముఇతను చచ్చినట్టు చలిలో మరల మునుగు 
చున్నాను” అని గొణుగుకొనుచు లోతు నిళ్ళలోనికి నడిచి బుడుగు బుడుగున నాలుగు 
ముణకలు వేసి బయలుదేజి, మాటాడుకొనుచున్న వారివంక కన్ను లెజ్జచేసి చూచుచు 
“అమ్మలక్కలు క్రిందును మీందను దెలియక పొంగిపడుదురు. మా కాలములో నున్న కోడం 
ట్రికములో ఇప్పుడు సహన్రాంశము లేదు. అత్తమంచియు, వేము తీపును లేదు. ఎక్కడను 
అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని యత్త గుణవంతురాలు” అని సణుగుకొనుచు, 
దోసిలితో నదిలోని నీళ్ళు మూడుసారులు గట్టునపోసి, కొంచెము దూరము పోయిన తరు 
వాత మరల మూండుమాజులాత్మ ప్రదక్షిణములుచేసి మెట్లెక్కి యదృశ్యురా లయ్యెను, 


శేషమ్మ-- (నాలుగువంకలుం జూచి వడవడ వడశుచు) అమ్మలారా! నేనీలాగున 
అన్నానని వ రెవ్వరితోనై ననెదరు సుండీ! మా ఆత్తగారు విన్న నన్ను చంపివేసిపోవును, 
ఈవరకే నాకు గతులు లేకుండ నున్నవి. ఇది విన్న బొత్తిగాన యుండవు. వెంకమ్మ తల్లీ! 


ఈ బ్రతుకు బ్రతుకుటకంటె గొదావరిలొ పడితె బాగుండునని తంయచున్నది--అని 
వలవల నేడ్వంజొచ్చిను, 


వెంకమ్మ-- ఊరుకో ! ఊరుకో! అటువంటి అవాచ్యము లెప్పుడును పలుకరాదు. 
పడ్డవాండ్రెప్పుడును చెడ్డవాండ్రుకారు-అని యూరడించుచున్నది. 


శేషమ్మ--(ఆ మాటలతో దుఃఖము మాని) గోదావరికి వచ్చి చాలాసే పయినదమ్మా! 
ఇంతసే పేమిచేయుచున్నావని అత్తగారు చంపివేయును. వేగిరము పోవలెను--అని 
వేగముగా నీళ్ళు ముంచు కొని బిందె బుజముమీంద నెత్తుకొని గట్టునకు నడుచుచున్నది. 


అప్పడే నీళ్ళకు వచ్చిన వారిలో ఇరువదియేండ్ల ప్రాయము గల యొకతె 
చేరువనున్న మజియొకతె మెడదగ్గజకు చేయి పోనిచ్చి, “కాంతమ్మా! ఈ పట్టెడ క్రొత్తగా 
చేయించుకొన్నావా? నీకేమి? నీవు అదృష్టవంతురాలవు. కనుక తల మొదలుకొని 
పాదముల వజకు నీ మగండు నీకు నగలు దిగవేయుచున్నాడు.” 


కాంత--నిన్ననే కంసాలి సుబ్బయ్యచేసి తెచ్చినాండు. నాలుగు పేటల పలక సరులు 
కూడ చేయుచున్నాడు. పెరమ్మా! ని.మగ వికి నిమద: బహాదయ అని విన్నాను. 
నిజమేకదా! పేర--ఎందుకు వచ్చిన దయ సంవత్సరమున కొ క్కపర్యాయమయినను 
పట్టుమని పదివరహాల నగచేయించి పెట్టుట లేదు గదా? పూర్వజన్మమునందు చేసికొన్న 
పాపముచేత నా కీజన్మ మందు ఇటువంటి -- 


అప్పడు ప్రక్కనునిలుచున్న మజీయొకతె-పెరమ్మా! నచ్చ వృధాగా లేనిపోని 
వ్యసనము తెచ్చిపెట్టుకొనుచున్నావు. నాకము రన అన్నమునకు తక్కువయినదా? 
బట్టకు తక్కువయినదా? మహారాజు వలె మగండు తిన్నగా చూచునప్పుడు నగలు 
లేకపోయిన నేమి? మగనికి ప్రేమ లేకపోయిన తరువాత దిక్కుమాలిన నగ లెందుకు, 
వట్టి మోతచేటు. చూడు మన గ్రామములో బంగా రమ్మకు శరీరమునిండ నెన్నినగ 
లున్నవో ఆ నగలపేర్ణే కొన్ని నేను వినలేదు. దీపములు పెట్టగానే వెళ్ళి దాని మగడు 
బోగము దాని యింటిలో గూరుచుండును. దాని కేమిసుఖ మున్నది? న మగండెప్పుడును 
చీకటి పడ్డ తరువాత వీధి గుమ్మము దాంటండు. 


పేరా-నివు చదువుకొన్న దానవు గనుక, కావలసినన్ని శ్రీరంగనీతులు చెప్పంగలవు. 
నీకువలె మాకెవ్వరికిని ఇటువంటి వేదాంతము తెలియదు. నలుగురును నగలు పట్టుకొని 
వచ్చినప్పుడు, వట్టి మోడులాగున ఎక్కడ కయినను పేరంటమునకు వెళ్ళుటకు నాకు 
సిగ్గగు చున్నది. జానకమ్మా! నీకు నా మగనివంటి బీదవాడు---- 


జాన--పేరమ్మతల్లి నే నేమో తెలియక అన్నాను. కోప పడకు -- అని బిందె 
ముంచుకుని వెళ్ళిపోవుచున్నది. 


తక్కినవా రందణును నీళ్ళు ముంచుకొని వెనుకనే బయలు దేజీ, “ఓసీ పూజారి 
పాపమ్మ చెంపకొప్పు పెట్టుచున్నది”. “కరణము పండ్లా మెంత యొయ్యారముగా 


నడుచునో చూచినావా”. “అయ్యగారి రామమ్మ కెమిగర్వమో కాని మనుష్యులతొ 
మాటాడనే మాటాడదే”,“పుల్లమ్మ పట్టపగలే మగనితో మాటాడున(ట”. “కన్నమ్మది 
కొంచెము మెల్ల కన్ను సుమ”_ “కరణముగారి సీత మ్మకు నగలే లేవే” అని పరులమింది 
దోషముల నెన్నుకొనుచు మెట్లెక్కి యిండ్లకు నడచిరి. విద్యాగంధమే యెజుంగని మూఢ 
వనితలక్సు మాటాడుకొనుట కంతకన్న మంచి విషయము లేమి దొర కును? అక్కడకు 
వచ్చెడి స్త్‌లు సాధారణముగా సంభాషించెడి యితర విషయములు సవతుల 
పోట్లాటలనుు, మాజుతల్లుల దుర్మా ర్లములను, మగల యనాదరణమును మొదలైనవి 
తప్ప మణి యేమియు నుండవు. 


అప్పడు కుడిచేతిలో తాటాకులమింద వ్రాసిన పంచాంగమును బట్టుకొని, నీర్కావి 
ధోవతి కట్టుకొ ని, మడతపె ట్ట్‌న చిన్నయంగ వస్త మొకటి బుజముమీ(ద అబరొన్ని 
మొగమునను దేహమునను విభూతి పెండెకట్లు స్పష్టముగా గానుపింప, నిమ్మకాయ 
లంతలేపి రుద్రాక్షలు గల కంఠమాల ప్రకాశింప, రొండినిబెట్టుకొన్న పొడుము కాయ 
చిన్నకంతివలెం. రనయడ, గట్టుమీందినుండి పోవుచు గో దా వరిలో స్నానము 
చేయువారెవ్వరో యని కనులకు "చేయి యడ్డము పెట్టుకొని నిదానించి చూచి, గిరుక్కున 
మళ్లి యొక బ్రాహ్మ ణుండు మెట్లు దిగి వచ్చెను 


బ్రాహ్మణు(డు:రుక్మిణమ్మగారూ! సంకల్పము చెప్పెదను స్నానము చేయండి. 
రుక్మి: నేను డబ్బు తీసికొని రాలేదే. 


బ్రా:— డబ్బుకేమి? మధ్యాహ్న మింటివద్ద నిత్తురుగాని లెండి (అని వంగి 
నిలుచుండి) ఆచమనము చేయండి. కేశవా.నౌరాయణా. మాధవా.గోవిందా. తూర్పు 
మొగముగా తిరుగండి, సూర్యునికేసి. 


రుక్ళి:--స్నానము చేయవలెనా? 


బ్రా-సంకల్పము చెప్పనిండి. అని పొడుము బుజ్జను రొడి నుండి తీసి మూతతీసి 
రెండుమాజులు నేలమీద మెల్లగా గొట్టి యెడమచేతిలో కొత పొడుము వేసికొని మరల 
నెప్పటియట్ల మూత వేసి కాయను రొడిని ధోవతిలో దోపుకొని యెడమ చేతిలో నున్న 
పొడుమును బొటనవేలితోను, చూపుడు వేలితోను పట్ట గలిగినంత పెద్దపట్టును పట్టి 
బుజ్జున పీల్చి రెండుముక్కులలోను ఎక్కించి, మిగిలిన దానిని రెండవపట్టు పట్టి చేతిలో 
నుంచుకొ ని, ఎడమచేతిని కట్టుకున్న బట్టకు రాచి ముక్కు నలుపుకొ న “శుబ్రీ శోభన 
ముహూర్తే -శ్రీ మహావిష్టురాజ్ఞియ - ప్రవర్తమానస ఆద్య బ్రహ్మణ- ద్వితీయ ప్ర ప్రహరార్ధి. 
శ్వేతవరాహ కల్పే - వైవస్వతమన్వం తరే. — ప్రథమపా . జంబూద్వీపే భరతవర 
. భరతఖండే. అస్మిన్‌ - వర్తమానే - వహారిక చాంద్ర మానేన - కాళయు 
నామసంవత్సరే - దక్షీణాయనే. శరదృతా. కార్గీకమాసే. కృష్ణపక్షేద్వాదశ్యాం. ఇందువాసరే. 
శుభనక్షత్ర - శుభయోగ. శుభకరణాద్యేనేక గుణ విశిష్టాయా - మాస్యాం - శుభతిధా - 


~ ~ 


క్షైమస్టెర్య విజయాయు రార ర్యర్యాఖి వృద్ధ్యర్థం - అఖండ గౌతమిస్నాన మహం కరిష్య- 
మూడు మాజులు స్నానము చయండి. 

రుక్మిణి తయుచుగా స్నానము చేయునది కాదుగాన లోతునీళ్ళ లోనికి వెళ్ళటకు 
భయపడి, మునుంగుటకు చేతగాక మోకాలిలోతు నీళ్ళలో గూర్చుండి కొప్పువిప్పుకొని 
దోసిలితో తలమీద నీళ్ళుపోసి కొనుచుండెను. అప్పడు సంకల్పము చెప్పిన బ్రాహ్మణుండు 
డబ్బు నిమి త్రము తరువాత వచ్చెదనని చెప్పి వెడలిపోయెను. అంతట రుక్మిణి 
బట్టకీంగుతో తలతుడుచుకొని,శిరోజములు చివర ముడివైచి కొని గట్టువంకం జూచి 
దూరమునుండి వచ్చుచున్న తండ్రిగారిని జూచి వేగిరము వేగిరము బయలుదేరి, 
రాతిమీద బెట్టిన కుంకుమ పొట్టమును దీసి నొసట బొట్టుపెట్టుకొని, రెండుమాతులు 
చేతితో నీళ్ళ చెంబుమింద పోసి తీసికొని, రెండడుగులు నదిలోనికి. బోయి నీళ్ళు 
ముంచుకొని, బట్ట తిన్నగా సవరించుకొని, ఉతికిన బట్టలు బుజము మీ(దను 
వానిపయిని నీళ్ళతో నున్న బిందెయును పెట్టుకొని తనకొజణకయి కనిపెట్టుకొని యున్న 
సిద్ధాంతిగారి భార్యతో గూడ గృహమునకు బోవ బయలుదేటెను. 


మూడవ ప్రకరణము 


రుక్మిణి యింటికి. బోవుట--గృహవర్హనము--రాజశేఖరుండు గారు వచ్చి కచేరీచావడిలో 
గూర్చుండుట బంధుదర్శనము స్వహస్త పాకియైన వైశ్వదేవపరుండు. 


సిద్ధాంతిగారి భార్యయు రుక్మ్మిణియు బయలుదేణీ సోపానము లెక్కి 
వీధిపొడుగునను దేవాలయముదాక తిన్నగా నడిచి, అక్కడ నుండి కుడిచేతివంక నున్న 
వీధిలోనికి మళ్ళి కొంతదూరము పోయిన తరువాత, రుక్మిణి తూర్పు వైపు సందులోనికి 
రెండడుగులు పెట్టి నిలుచుండి వెనుక తిరిగి రెడుమాటులు మెల్లగా దగ్గెను. ఆ దగ్గుతో 
సిద్ధాంతిగారి భార్యకూడ నిలుచుండి “అమ్మాయీ! నేనుందునా!'ఆవి' వెనుక తీరిగి 
పలీకెను. 


రుక్మి --మంచిది. సోమిదేవమ్మగారూ ! నాకొఖికయి మీరు చుట్టు తిరిగి యింటికి 
వెళ్ళవలసి వచ్చినదిగదా? 


సోమి--ఎంత చుట్టు? నిముషములో వెళ్ళెదను. 
రుక్మి-పోయిరండి. 
సోమి--బీదవాండ్రము, మా మీంద దయ యుంచవలెను జుండీ. 


రుక్మి--దానికెమి? వెళ్ళి రండి. అని నాలుగడుగులు నడచి మరల వెనుక తిరిగి 
“సోమిదేవమ్మగారూ! చెప్ప మజచిపోయినాను. సాయంకాలము దేవాలయములోనికి 
వెళ్ళునప్పుడు మీరొక్క పర్యా యము వచ్చెదరు కాదా?” 


సోమి--అవశ్యము. ఆలాగుననే వచ్చెదను. నేను పోయి వస్తునా? 


అని సోమిదేవమ్మ నడచినది. పిద్ధాంతిగారు గాని, ఆయన పెద్దలుగాని యెప్పడును 
యజ్ఞము చేసినవారు కాకపోయినను, “సోమి దేవమ్మ పుట్టినింటివంక వారిలో మాత్రము 
యజము చేపినవారు బొత్తిగా లేకపోలేదు. సాక్షాత్తుగా ఆమే పితామహుయడే యజ్ఞముచేసి 
యేటేట నొక్కొక్కటి చొప్పున మూడుపదుల మీంద నాలుగు శ్రావణపశువులను బట్టి మణీ 
రంభాదులతో స్వర్గసుఖ మనుభవింపం బోయెను. సోమిదేవమ్మ తండ్రి యజ్ఞము 
చేయకపోయినను, తండ్రి యెంతో ధనవ్యయము చేసి సంపాదించుకొన్న పేళ్ళను 
మాత్రము పోగొట్ట నిష్టములేనివాడయి తన కుమారునకు సోమయాజులనియు, 
కుమార్తెకు సోమిడేవమ్మ'యనియు నామకరణములు చేసెను. 


రుక్షిణియు సందులో నూటు బారలు నడచి, అక్కడ నుండి దక్షిణముగా తిరిగి, ఆ 
సందులో రెండు గుమ్మములు దాంటి పెరటి దారిని మూడవయిల్లు ప్రవేశించెను. 


~ = ~ 


రాజశేఖరుండుగారి యిల్లు ఆకాలపుటిండ్లలో మిక్కిలి సుందర మైనది. ఎధి 
గుమ్మమునకు రెండు ప్రక్కలను రెండు గొప్ప అరుగులు కలవు. ఆ రెండు ఆరుగులకును 
మధ్యను పల్లముగా లోపలికి. బోవ నడవ యున్నది. ఆ నడవ మొగమున సింహద్వార 
మున్నది. ద్వారబంధపు పట్టెలకు గడపదాపున ఏనుంగుతలమీద సింహము గూర్చుండి 
కుంభ స్థలములను బద్దలు చేయుచున్నట్లు చిత్రముగా చెక్కబడి యున్నది. 
ఇరుప్రక్కలనుండు నాసింహములయొక్క శిరో భాగములు మొదలుకుని 
గొడుగుబల్లవజకును పువ్వులను కాయలను గల లత చెక్కంబడియున్నది. ఈ కమ్ములకు 
పయిగా రెండు ప్రక్కలను కట్టి గుజ్జములు నీధి వైపునకు ముందజీ కాళ్ళు చాచి చూచు 
వారిమీంద దుముకవచ్చునట్టుగాం గానిపించును. ఈ గుజ్జముల కాళ్ళకే 
శుభదినములందు మామిడాకుల తోరణములు గట్టుచుందురు. గుజ్జముల రెంటికిని 
నడుమ నుండు గొడుగుబల్లమీ(ద నడుమను పద్మ మును, పద్మముల కిరు 
పార్ణ్వ్షుములను గుజ్జములవణకు చిత్రము లయిన యాకులను, వువ్వులనుగల 
తీ(గెయును చెక్క(ణబుడ యున్నవి. ఆ తీగపైని కాళ్ళు మోపి ఫలములను ముక్కుతో 
పొడుచుచున్నట్టు నడుమనడుమ చిలుకలు చిత్రింపబడి యున్నవి. వీధి తలుపులకు 
బలమయిన గ్రంధులు చేయంబడి వాని పయిని సహిత మొకవిధమైన పుష్పలత 
మలంచంబడి యున్నది. 


గుమ్మము దాటి లోపలికి వెళ్ళినతోడనే చావడి యుండెను. ఆ చావడి కెదురుగా 
పెద్ద కుండు ఒకటి యుండెను. వర్షము కురియు నప్పుడు నాలుగు వైపులనుండియు 
చూరునీళ్ళా కుండులోబడి వీధి చావడి క్రింద నుండు తూముగుండ విధిలోనికిం బోవును. 
ఆ కుండు కుత్తరపవైపుననుదక్షిణపువైపునను ఒకదానికొకటి యెదురుగా రెండు 
చావళ్ళుండును. అందు దక్షిణపుది కచేరిచావడి. దానిలో వివాహాదుల యందు 
తాంబూలములకు పిలిచిన బంధువులను పెద్దమనుష్యులను సభ చేసి గూర్చుండంగా, 
క్రింద బోగము మేళము జరుగుచుండును. ఇతర సమయములలో పెద్దమనుష్యులు 
చూడవచ్చినప్పడును, మధ్యాహ్నభోజన మయిన తరువాత పురాణ కాలక్షేపము 
జరుగునప్పుడును, శిష్యు లప్పుడప్పుడు చదువుకో వచ్చినప్పుడును రాజశేఖరు( డుగా 
రందు కూర్చుందురు. ఆ చావడికి రెండు ప్రక్కలను రెండు గదులు గలవు. ఆ చావడి 
దక్షిణపువైపు గోడకు పొడుగునను అక్కల తలుపు లుండి, తీసినప్ప డెల్లను సభవారి 
చెమటలార మలయ మారుతమును లోపలికి బంపుచుండును. ఆ తలుపులకు వెనుక 
పంచ పాళియు, దాని వెనుక పలువిధములయిన పూలమొక్కలతో నేత్రము లకు 
విందుగొలుపు చిన్న దొడ్డి యుండెను. ఆ చావిడిలో మూడు గోడలకును నిలువెడెత్తునకు 
పయిని మకులకు గొప్ప పటములు వేయంబడియున్నవి. అందు దశావతారములు 
మాత్రమే కాక, కృష్ణుడు గోపికల వలువలు నెత్తికొనివచ్చి పొన్నచెట్టుమీందం గూర్చుండి 
వారిచే, జేతులెత్తి మ్రైక్కించుకొనుచున్నట్టును, వెన్నలు దొంగిలినందుకయి తల్లి రోటను 
గట్టిపెట్ట దాని నీడ్చుకొనిపోయి మద్దుల గూ ద్రోచినట్టును, మరియు ననేకవిధముల 
కృష్ణలీలలు గల పటములును, కుమారస్వామి తారకాసురుని జంపుచున్నట్టును, పార్వతి 


మహిషాసురుని వధించుచున్నట్టును, శివుడు త్రివురసంహా రము చెయుచున్నట్టును 
నున్న శివ సంబంధము లయిన పటములను, , విఘ్నేశ్వరుడు, సరస్వతి, గజలక్ష్మి, 
చతుర్ముఖుడు మొదలుగాగల మజీకొన్ని పటములును గోడల నలంకరించు చుండును. 
ఉత్తరపు ప్రక్క చావడియు ఈ విధముగానే యుండును గాని, గోడ కొక్క గుమ్మము 
మాత్రమే యుండి అది తరుచుగా మూయబడి యుండును. ఈచావడిలో రెండుమూడు 
పాతసవారీ లెప్పుడును వేలాడ గట్టబడ యుండును. రాజశేఖరుండుగా రప్పుడప్పుడు 
గ్రామాంతరములకు( బోవునప్పుడును పెద్దమనుష్యు లెవ్వరయినం దజుచుగా 
నెరువడుగునపడును ఉపయోగపడుచుండు క్రొత్త సవారి మాత్రము బురకా వెయంబడి 
చావడిలో క్రిందనే పడమటిగోడ దగ్గరల జేర్పబడి యుండును. ఈ చావడి గోడకున్న 
తలుపు తీపి యుత్తరపు పంచపాళిలోనికి పోయినతోడనే దొడ్డిలో నుయ్యి యొకటి 
కనబడును. ఆ నూతిపయినుండు గిలకలు కిచుధ్వని చేయు చుండ 
నిరుగుపొరుగులవారు సదా నీళ్ళు తోడుకొని పోవుచుందురు. ఆ నూతికి పడమటివైపున 
ధాన్యము నిలవచేయు గాదెలు రెండు లోగిలిని చేరక ప్రత్యేకముగా గట్టింపంబడి 
యున్నవి. నూతికి సమీప ముగా వీధిలోనికి పాణి ద్వార మొకటి యున్నది. ఇంతకు 
మునుపు రుక్మిణి వచ్చిన దాద్వారముననే ఆ దారినే యిరుగుపొరుగువారు వచ్చి నీళ్ళు 
తోడుకొని పోవుచుందురు. మణియు మధ్యాహ్న సమయమున చుట్టుప్రక్కల నుండు 
స్త్‌లు వారిని చూడవచ్చునప్పుడును, రాజ శేఖరుండుగారు కచేరిచావడిల్నో గూర్చున్న 
కాలమున లోపలి యాండువారు వెలుపలికి వెళ్ళవలసినప్పుడును, ఆ త్రోవనే వచ్చుచు. 
బోవుచుందురు. 


లోపలి కుండునకు నాలుగు ప్రక్కలను పనసకాయలు చెక్కిన నాలుగు స్తంభము 
లున్నవి. విధిచావడి కెదురుగా నుండు పడమటి చావడిలో లోపలికిపోవు నడిమిగుమ్మ 
మొకటి యున్నది, ఆ గుమ్మమున లోపలికి. బోవగానే చావడి యొకటి కనిపించును. ఆ 
చావడికి దక్షిణపువైపున గుమ్మమొకటి యున్నది. ఆ ద్వారమున లోపలికి వెళ్ళిన 
రాజశేఖరుండుగారు బరుండుగదిలో బ్రవేశింతుము. గదిలో ను త్రరపు గోడ పొడుగునను 
దూర్పునుండి పడమటకు పందిరిపట్టె మంచము రాతి దిమ్మలమింద నాలుగు గాళ్ళను 
మోపి వేయంబడి యున్నది. మంచమునకు చుట్టును దోమతెరయును జాలరును 
దిగవేయబడియున్నది. పందిరి స్తంభములకు నడుమను లక్క పూసిన కొయ్య 
పళ్ళిములను బరిణలు నుండెను. పందిరికి మధ్యగా లక్కకాయలను, పువ్వులను గల 
చిలుకల పందిరి యొక్కటి వేలాడు చుండును. గోడలకు సుద్దతో వెల్ల వేయబడి 
యుండెను. గోడల పొడుగునను రుక్మిణియు, తల్లియు నపికచస్‌ కట్టిన గోడసంచులు 
తగిలించబడి యుండెను. ఆ గోడ సంచులకు కొంచెము మీదుగ గుడ్డ చిలుకలు 
దారములతో త్రాళ్ళకు కట్టబడి గాలికి సుందరముగా కదలుచుండును. గోడకు పెద్ద 
మేకులు కొట్టి వానియింద బెట్టిన బల్ల ల కొండపల్లి బొమ్మలును, లక్కపిడతలను గది 
కలంకార భూతముగా నుండెను. గోడనంచులు కొట్టిన మేకులకు దశావతార ములు 
మొదలయిన పటములు చిన్నవి వేయబడి యున్నవి. దక్షిణపు గోడకు శ్రీరాములవారి 


పట్టాభిషకము తగిలింపంబడి యున్నది. దానిన రాజశిఖరుండుగారు నిద్ర లెచిన తొడన 
చూచి, ఆవల మణీ యొక వస్తువును జూతురు. గదికి. బయిని అందమయిన బల్లకూర్చు 
కూర్చబడి యుండెను. మంచమున ద కెదురుగా దక్షిణపుగోడ పొడుగునను 
గడమంచెమీంద వరుసగా కావడి పెట్టెలు పెట్టుబడి యున్నవి. ఆ పెట్టెలలో 
సాధారణముగా ధరించుకొను వస్తము లను నాగరలిపితో బంగాళా కాగితములమీద 
వ్రాయబడిన రాజ శేఖరుండుగార్‌ సంస్కృత పుస్తకములును వేయంబడి యుండెను. 
గదిలో పడమటిగోడతట్టున పెద్ద మందస మొకటి గట్టితాళము వేయం బడి యుండెను. 
ఆ మందసములోపలనున్న చీన్నతాళపు పెట్టెలలో. నగలును పండుగ దినములలో 
ధరించుకొను విలువ బట్టలను రొక్కమును" ఉండును. చీకటి రాత్రులలో దొంగల 
భయము విశేషముగా నుండునప్పుడు రాజశేఖరుండుగారు ఆ మందసముమీందనే 
పజుపు వేయించుకొని పరుందురు. మందసమునకును కావడి పట్టెలున్న గడమంచెకును 
మధ్యను దక్షిణపు వైపున గదిదొడ్డిలో నికి” బోవు మార్గ మొకటి కలదు. ఆ మార్గమున 
దొడ్డిలో ప్రవేశించినతోడనే విశాలమీయిన చేమంతిమడి యొకటి పచ్చని పూవులతోను 
మొగ్గల తో ను నేత్రత్సవము జేయుచుండెను. దాని కడమ ప్రక్కను గొంచెము దూరమున 
మల్లే తీగలు పందిరిమిద నల్లుకొని యకాల మగుటచే నప్పుడు వుప్పింపక పోయినను 
వచ్చెన్‌ కాంతుల నీనుచు మనోహరముగా నుండెను. 


రాజశేఖరుడుగారి పడక గది ముందటీ చావడిలో దూలము నకుం జిలుకపంజర 
మొకటి వ్రలాడంగట్టండి యుండెను. అందులో నున్న చిలుక సదా “ఎవరువారు” 
“ఎవరువారు”, “ప్పి బల్లి వచ్చి కొ ట్టు కొ ట్ర “కూరోయి తోటకూర” మొదలగు మాటలను 
సహజ మధుర స్వరముతో పలుకుచుండును. ఆ దూలమునకే మణికొంత దూరమున 
రామాయణము మొదలయిన తాటాకుల పుస్తకములు త్రాళ్ళతో వ్రైలాడం 
గట్టంబడియుండెను. ప్రొద్దుననె నిద్రలేచి రుక్మిణి చిలుకను పంజరమునుండి తీసి 
చేతీమీంద నెక్కించుకొని "చేతిలో వెన్నముద్ద మొదలుగాగ్గల పద్యములను సహితము 
నిత్య మును నేర్చుచుండును. ఆ కాలములో దజుచుగా సీ గెలు చదువుకొను నాచారము 
లేకపోయినను, రాజశేఖరుండుగారు తన కుమార్తె మీది మొద్దుచేత దానె రుక్మిణికి క్ర క్రొత్త 
పుస్తకమును ఆన్య సాహాయ్యము లేకుండ నర్ధముచేసికొను శక్తి గలుగునంతవజకు 
విద్యను చెప్పెను. ఆమె స్వభావముచేతనే తెలివీగలదగుటచే విద్యకూడ దానికి సాయ 
మయి చిన్నతనములో నే యుక్తాయుక్త వటిరమును జ్ఞానమును కలది యాయెను. తండ్రి 
యామెకు చదువు చెప్పట "చూచి యసూయచేత నిరుగుపారుగులవారు చాటున 
గుసగుసలాడుకొనిరిగాని,రాజశేఖరుండు గారు ధనికు లగుటవలననేమియు బలుక 
సాహసింపక పోయిరి. ఆట్లని వారు బొత్తిగా నూరకున్నవారు కారు. పెద్దవాండని రాజశేఖ 
రుండుగారు గౌరవముతో జూచుచుండెడి యొక యాప్తబంధుని మేల్లగా బ్రేరేపించి, 
ఆయన చేత ఆందజును సభలో గూర్చండి యుండగా “నాయనా! మన యింట 
ఆండుపిల్లలను జదివించు నంప్ర దాయము లేదే, మన రుక్మిణి నేల చద్ధివించెదవు?” 
శేఖరుండుగారు విద్యవలని లాభముల నెటీగిన వాం డగుటవలనను, స్తీ విద్య యే 


శాస్తమునందును నిషధింపంబడియుండక పోవుటయు పూర్వపు పతివ్రతలందజు 
విద్యావతులయి మండుటయునెజీగినవాం డగుటవలనను ఆ వృద్ధుని వాక్యములను 
లక్ష్యము చైయక గీ న విద్యా భ్యాసమున కనుకూలముగా. గొన్ని స్మృతి వాక్యములను 
జదివి మీ యభిప్రాయ మేమని సభలోనున్న వారి నడిగెను. వారందజును మనసులో 
స్రవిద్యయన్న నేవగించువారే యయినను రాజశేఖరుండు గారి యభిప్రాయము తెలిసిన 
ఎమ్మట దానికి వ్యతిరి క్తముగా నేమియు జెప్ప నలవాటుపడినవారు కారు గావున 
సవిద్యాభ్యా ఫసమువలన గణనా తీతము లయిన లాభములు గలవని పొగడి రుక్మిణికి 
విద్య నర్పు చున్నందునకయో రాజశేఖరుడుగారిని శ్రాఘించిరి. 


చిలుక పంజర మున్నతావునుండి నాలుగుబారలు నడచిన తరు వాత 
పడమటింటిద్వారమున్నది. పడమటియల్ల విశాలమయి యేబది మంది బ్రాహ్మణులు 
భోజనములు చేయుటకు జాలియుండును. ఇక గొంచెముసేపునకు భోజనములకు లేత 
రనంగా వ చూచిన యెడల, మూరెడు మూరెడెడముగా రెండుగోడల పొడుగునను 
పీట లను, పీటలకు ముందటి పిండి మ్రుగ్గుతో పెట్టిన పట్టును చాలుగా నుండును. 
పడమటింటి యీశాన్యమూలన గచ్చుతోగట్టిన దేవు నరుగు 'కలదు. ఆ యరుగుపయిని 
“భువనేశ్వరిమను దేవతార్చన సామానులను సాలగ్రామాదులను పెట్టు పెట్టె 
యుండును. ఆ పెట్టె మీదనే రాజశేఖరుడుగారు మడితో నిత్యమును పారాయణచేయు 
శ్రీమద్రామాయణము సుందరకాండను పెట్ట.బడియుండెను. రాజశేఖరుండుగారు 
స్నానముచేసి వచ్చి దేవునరుగుమందజి పీటవేసికొని కూర్చుండి రామాయణమును 
పంచపూజయు చేసికొందురు. దేవు నరుగున కెదురుగానున్న తలుపుతీసికొని యావలకు 
వెళ్ళినచో నొక పెరటిలోనికి బోవుదుము. అక్కడ సున్నముతోను ఇటికలతోను కట్టిన 
తులసికోటయొకటి నాలుగయిదడుగుల యెత్తున నందమై యుండెను. ఆ కోటలోపల 
లక్ష్మితులసియు కృష్ణతులసియు శ్ర శ్రద్ధాభక్తులతో బెంపుబడుచుండును. అ నమపముననే 
కొంచెము దూరమున తులసివనమును ఆవల నిత్యమల్లెచెట్టును వాని చేరువనున్న 
నందివర్ధ నవు చెట్టుమీద నల్లుకొన్న కాశీరత్నములను" రాజశేఖరుడు నిత్యమును 
దేవతార్శేనకయి పుష్పపత్రాదులను సమకూర్చుచుండును. ఆ పైని రుక్మిణియుం 
జెల్లెలును ప్రేమతో బెంచుకొనుచున్న బంతి చెట్లను బొగడ బంతిచెట్లును, 
చంద్రకాంతపుచెట్టును గోడ పొడుగు నను వరుసగా నుండును. పడమటింటి నంటియే 
దక్షిణపువైపున నున్న వంటయింటి దొడ్డిలోపల నరంటిబోదెలు పిలకలతో నిండి యుండి 
చూపుపండువుగా నుండును. రాజశేఖరుడుగారు ప్రత్యహమును ఆ బోదె మొదలనె 
స్నానము చేయుదురు. 


వెనుక చెప్పినచొప్పున రుక్మిణి స్నానముచేసి వచ్చి గోదావరి నుండి చెంబుతో 
దెచ్చిననీళ్ళను తులసికోటలోబోసి మక్కి, తడి బట్టలతోనే చుట్టును మూడు 
ప్రదక్షిణములు చేసి, లోపలికి బోయి తడి బట్ట వదలి పట్టుబట్ట కట్టుకొని యెడమచేతితో 
గుంకుమ బరిణియు, రెండవ చేతిలో నక్షతలను బసుప్పును “బియ్యపుపిండియునుగల 
గదుల పెట్టెయును బట్టుకొని వచ్చి, తులసికోటలో నంటియున్న ముందజీ వేదికమీద 


నిళ్ళు చల్లి చెతితొ శుభ్రముచెసి బియ్యపు పిండితో పద్మములు మొదలయిన 
య. మ్రుగ్గులను బెట్టుచు  నడుమనడుమ జిత్రముగా గుంకుమతోను 

సుపుతోనునలంకరీంచుచుం “గూర్చుండి, మధుర "స్వరముతో మెల్లగా, 
వ పాడుకొనుచుండెను. 


ఈలోపుగా రాజశేఖరుడుగారు వెంటనున్నవారితో నానా విషయములను 
ముచ్చటించుచు నడుమనడుమ వారి కిజ్జుచెప్పుల జోళ్ళచప్పుడులలో నడంగిపోయిన 
మాటలను మరల నడుగుచు. బలువురతో గలసి యింటికి వచ్చి, పాదరక్షలను నడవలో 
విడిచి యొకరొక రేవచ్చి కచేరీచావడిలో రత్నకంబళములమీందంగూర్చుం డగాం దామును 
దక్షిణపు గోడకానుకొని యెండలోనుండి నడచి వచ్చిన బడలికచేం బట్టిన చెమ్మట పోవ ను 
త్రరీయముతో విసరు కొనుచు గూరుచుండిరి. అప్పడు నంబిరాఘవాచార్యుడు నామ 
ముల తిరుమణి బెత్తికలు లేవనెడమచేతితో నద్దుకొ ని చేతులు నలుపు కొనుచు 
రాజశేఖరుడుగారి మొగముమీంద జూడ్కి నిగిడించి, "దేవర వార కినడుమ స్వామిమింద 
కొంచె మనుగ్రహము తక్కువగా నున్నది” అని యొకచిజునవ్వు నవ్వి నిలువబడి 
బట్టలోనున్న గన్నేరుపూలతో మాలనుదీసి చేతిలో బట్టుకుని “స్వామివారియందు 
బరిపూర్ణ కటాక్షముంచవలెను” అని వినయముతోపం బలుకుచు మెల్లగా హస్తమునం 
దుంచెను 


రాజశేఖరుడుగారు భక్తితో బుచ్చుకొని, “యీ మధ్య మన జనార్థనస్వామివారికి 
జరగవలసిన యుత్సవము లేమయిన నున్నవా? ఆని యడిగిరి, 


రాఘ-—పదియేను దినములలో మార్గశిర శుద్ధ చతుర్ధశినాండును, పూర్ణిమనాండును 
వరుసగా తిరుమంగయాళ్వారియొక్కయు, "తిరుప్పా ణాళ్వారి. యొక్కయు 
తిరునక్షత్రములు వచ్చుచున్నవి. అప్పడు విశేషోత్సవములు జరగవలసియున్నవి. 
నెలదినములలో ధనుర్మా సము వచ్చుచున్నది. ఆ నెలదినములను స్వామికి 
నిత్యోత్సవము లను సంక్రాంతి దినములలో నధ్యయనోత్సవమును జరగవలసి యున్నవి. 
ధనుస్సులోనే పుష్యబహుళ ద్వాదశినాడు తొందరడ ప్పొడి యాళ్వారి తిరునక్షత్రము 
వచ్చుచున్నది. ఆ దినమున స్వామి యుత్సవముకన్నను విశేషముగా జరగవలెను. 


రాజానిత్యమును స్వామికి బాలభోగమును నందాదీపమును క్రమముగా జర 
గుచున్నవా? 


రాఘ-తమరు ప్రతిమాసమును దయబచేయించెడి రెండు రూపాయలును 
బాలభోగమునకు( జాలకున్నవి, ఇప్పుడు న్వాము లధికముగా వచ్చుచున్నారు. 
నందాదీపము క్రింద దమరు దయ చేయు రూపాయతో మజీయొక రూపాయను జేర్చి 
యొకరీతిగా జరుపు కొని వచ్చుచున్నాను. కాని నందాదీపములో మటియొకరికి భాగ 
ముండుట నాకిష్టములేదు. స్వామికి బొత్తిగా వాహనములు లేవు. పొన్నవాహన మొక్కటి 
యుండెనా రేపటి యధ్యయునోత్సవములో నెంతయైన నిండుగా వుండును. అది యీ 


~ జ ~ ~ ~ 


యెటికిం గాకపోయిన మిందటికైనను మిక మాటదక్కవలెను. ముందుగా చెవిని వెసి 
యుండిన నెందునకయినను మంచిదని మీతో మనవి చేసినాను. 


రాజ--మొన్న దేవాలయములో స్వాములలో స్వాములేమో పొట్లాడినారంట. 


రాఘ--ద్వారకా తిరుమలనుండి వచ్చిన స్వామి సాపాటుచేసి 
కూర్చుండియుండంగా, పెంటపాడునుండి వేంచేసిన స్వామి పెరుమాళ సవన వచ్చి 
కూర్చున్నారు, వారిద్దణీలో నొకరు తెంగలె వారును ఒకరు వడహలెవారెను గనుక, 
నామము క్రింద పాద ముంచవచ్చును _ కూడదని మాట పట్టింపులు పట్టుకొన్నారు. 


రాజ--ఊరకే మాటలతో సరిపోయినదా? 


రాఘ--తరువాతం గొచెము చేయి చేయి కలసినదిగావి ముదరనీయక నేనును 
నాతమ్ముండును అడ్డము వెళ్ళి నివారించినాము. 


రాజ--మన జనార్ధనస్వామివారి కేమాత్రము మాన్యమున్నది? 


రాఘ--ఏడుపుట్ల మాన్య మున్నదందురుగాని, అయిదు పుట్లు మాత్రము 
బోగమువాండ్రక్రింద జరుగుచున్నది. తక్కిన రెండుపట్ల భూమియు ఆర్బకులదిగాని 
స్వామిది కాదు, 


రాజ--మొన్నజరిగిన స్వామియుత్సవములో బోగము మేళము రాలేదే : 


రాఘ---వా రన్నియుత్సవములలో ను రారు. రాజమహేంద్ర వరముల గాపుర 
మున్నారుగనుక చిల్లర పండువులకెల్ల బండ్లు చేసి కొనివచ్చుట బహుప్రయాసము. 
ఒక్కస్వామి కల్యాణదినములలో రథోత్సవమునా(డుమాత్రము వత్తురు. అవ్వడు 
వారిబత్తెముక్రింద స్వామి ద్రవ్యములోనుండి నాలుగు రూపాయలు మాత్ర మిచ్చుట 
యాచారము. ఇంతలో నెవ్వరో ముప్పది సంవత్సరముల వయస్సుగల 
చామనచాయగృహస్థు తెల్లబట్టలు గట్టుకుని కుడిచేతిలోనున్న పొన్నుకట్ట్ణ నాడించుచు, 
ముందటి నొకకూలివాడు 'బట్టలమూటను నెత్తిమీద బెట్టుకొ ని నడువ, “"నడవలో నుండీ 
చావడిలోనికి చొరవగా నడచి వచ్చి, అచ్చట నిలువబడి, “ఓరి! రామిగా! మూట 
లోపలికి దీసికొనిపోయి యెవరినైనం బిలిచి రాజశేఖరుండుగారు పరుండు గదిలో 
బెట్టిరా” అని కూలివానిని నియమించి, కూరు చున్నవారి నందటీని త్రోచుకొ నుచు 
నడుమనుండివచ్చి మున్నెంతో పరిచయము  గలవానివలెనే తాను 
రాజశేఖరురుడుగారిముందజ తివాచి మీద గూర్చుండెను. రాజశేఖరుండుగా రావజ 
కెన్న్వడును అతని మొగమే యెజుంగక పోయినను పేద్దమనుష్యు డింటికి వచ్చినప్పుడు 
మర్యాదచేయకపోయిన బాగుండదని కొంచెము లేచి “దయచేయు(డ”ని చేయి చూపి 
తాను గొంచెము వెనుకకు జరిగి చోటిచ్చి “యింటివద్ద నందజును సుఖముగా 
నున్నారా?” యని కుశలప్రశ్నమునుజేసి మిరెవరని యడిగినం దప్పుపట్టుకందరేమోయని 
సంశయించుచు వూరకుండిరి. అప్పుడా వచ్చినాతండు తన పొడుముకాయను రాఘవా 


చార్యులవంక దొర్లించి యాతని పొడుముబుజ్ఞను పుచ్చుకొని, మునుపు చెతిలోనున్న 
పట్టును బాజబైచి క్రొత్తపట్టు పట్టి సగముపీల్పి రాజశేఖరుడుగారివంకందిరిగి 
“రాజశేఖరుడు గారు నను మజచిపోయి నట్టున్నారు:” అనెను. 


రాజాలలేదు లేదు.ఆని మొగమువంకం బాజంజూచిరి. 


క్రొత్త--ఇంకను నానవాలు పట్టలేదు. మీరు నన్ను పది సంవత్సరముల క్రిందట 
రాజమహే ంద్రవరములో రామమూర్తిగారి యింటి లోపల. జూచినారు. నేను వామరాజు 
భైరవమూర్తిని మన మందజమును దగ్గణి బంధువులము. మీ తల్లిగారి 
మేనత్తయల్లుండు మా మేనమామగారికి సాక్షాత్తుగా నొక వేలువిడిచిన మేనత్తకొడ డుకు. 
మొన్న మౌ అన్నగారు సాంబయ్యగారు మీయింట నెలదినములుండి వచ్చిన తరువాత 
మీరు చేసిన యాదరణనే నిత్యమును సెలవిచ్చుచు వచ్చిరి. వెళ్ళునప్పుడు మీరు పెట్టిన 
బట్టలనుసహితము పెట్టెతీసి చూపి నారు. దానిని జూచి మన బంధువులలో నొకరు 
మీరింత యనుకూల మయిన స్థితిలో నున్నారని పరమానందభరితుండ నయినాను. 


ఆమాటలు విని లో వలిగదిలో బండుకొనియున్న యొక మన లాయన దగ్గుచు 
లేచివచ్చి “ఓరీ భైరవమూర్తి ! నివెప్పడు వచ్చి నావు?” అని యడిగెను. 


బైర-ఓహోహో! ప్రసాదరావుగారా! మీరు విజయంచేసి యెన్నాళ్ళయినది? 


ప్రసా--రెండు మాసములనుండి యిక్కడనే యున్నాను. బంధువని రాజశేఖరుని 
జూచిపోదమని వచ్చి యితనిబలవంతమునకు మారు చెప్పలేక యిక్కడ జిక్కుపడ్డాను. 
మన బంధువులలో రాజ శేఖరుండు బహుయోగ్యుడు సుమీ ! అని కూర్చుండెను. 


రాఘ--తాతగారూ! మీకు రాజశేఖరుండుగా రెటువంటి బంధువులు ? 


ప్రసా--ఇప్పడు మావాని బంధుత్వము విన్నారుగదా? వీని మేనమామ బావమజది 
నాకుమార్తె యత్తగారి సవతితమ్ము(డు. 


ఈ ప్రకారముగా సంభాషణము జరుగుచుండగా లో పలినుండి సీ కంఠముతో 
“పీతా! సీతా! ” అని రెండు మూడు కి పిలుపులు వినం బడినవి. అప్పడు రౌఘవాచారు న 
లందుకొని, “అమ్మాయీ సీతమ్మా” అని పిలచి, లోపల అమ్మగా రెందున 
పిలుచుచున్నారు అని చెప్పెను. అప్పడు నూతివైపు పంచపాళిలో దన యీడుపడుచు 
లతోగూడి గవ్వలాడుచున్న యేడు సంవత్సరముల యీడుగల చామన చాయ పిల్ల 
పరికిణి కట్టుకొ ని కుడిచేతిలో పందెము వేయు గవ్వలను, ఎడమచేతిలో గళ్లుగీచిన 
సుద్దకొమ్మును బట్టుకొని “వచ్చె వచ్చె నవి కేకలువేయుచు కాళ్ళగజ్జలు గల్లగల్లుమన 
చావడిలోనుండి పడమ టింటి గుమ్మమువైవునకుం పరుగెత్తుకొని వెళ్ళిను. "ఆ 'బీన్నది 
రాజ శేఖరుండుగారి రెండవ కుమార్తె. ఆట్టు వెళ్ళి గుమ్మమున కీవలనే నిలు చుండి 
సీత- -“అమ్మా! ఎందుకు పిలిచినావు?” అని యడిగెను. మాణిక్యాంబ--నాన్నగారితో 
వంటయినది స్నానమునకు లేవ వచ్చునని చెప్పు. 


మాణిక్యాంబ రాజశేఖరుడుగారి భార్య. ఆమె రుక్మిణితో సమానమయిన తెలివి 
గలదియు విద్యనేర్చినదియు. గాకపోయినను, గృహకృత్యములను 
జక్కపెట్టుటయందును పాకము చేయుట యందును నిరుపమానమయిన ప్రజ్ఞ కలది: 
రూపమున చాలావజకు పెద్దకుమార్తిను పోలియుండునుగాని మొగము కొంచెము 
ముదురు దిగాను దేహచ్చాయ యొకవాసి నలుపు గాను కనబడును. ఆమె 
ముప్పదినాలుగేండ్ల వయస్సు కలదయ్యును దూరముననుండి చూచుటకు 
చిన్నదానివలెనే యుండును. 


అంతట సీత మరల జావడిలోనికి బరుగెత్తుకొని వచ్చి, నాన్నగారూ అమ్మ 
స్నానమునకు లెమ్మను చున్నది” అని చెప్పి యెప్పటియట్ల గవ్వలాడుటకయు నూతి 
పంచ పాళిలోనికి, బోయెను. 


రాజ ప్రసాదరావుగారూ! మీరు స్నానము చేయుదురేమో నూతిదగ్గణకుం బొండి. 
భైరవమూర్తిగారూ! గోదావరికి వెళ్లెదరా ? లేక నూతియొద్దనే నీళ్లు పోసికొనెదరా ? 


భైరకార్తిక సోమవారము గనుక గోదావరికే వెళ్లెదను. 


అప్పుడక్కడ నున్నవారందయును లేచి, రాజశేఖరుడుగారి యొద్ద సెలవు పుచ్చుకొని 
ఎవరిండ్లకు వారు వెళ్ళిరి. రాజశేఖరుడు గారును పడమటింటిలోనీకి నడచిరి. లోపల 
సానమీంద గంధము తీయుచున్న మాణికాషంబ మట్టియల చప్పుడుతో పడమటింటి దొడ్డి 
తలుపుకడకు నడచి, యొకకాలు గడప 5వలను “రండవకాలు పంచ పాళిలోను బెట్టీ, 
కుడిచేతితో ద్వారబంధమును బట్టుకొని నిలువబడి “రుక్మిణీ! బాబయ్యగారు 
స్నామునకు వచ్చినారు; వేగిరము వి నిళ్ళందిమ్ము” తని రక నె కు ఆపితువు సిన్‌, 
దేవతార్చనకు. బూలు గోయుచున్న రుక్మిణి “వచ్చుచున్నానుూ అని పలికి తొందరగా రాగి 
హరివాణముతో నిత్యమల్లిపు పుష్పములను తులసిదళములను దెచ్చి దేవున కరుగుమీంద 
బెట్టి తండ్రిగారికి నీళ్ళిచ్చుటకయి వంటయింటి దొడ్డిలోనికి. బోయెను. మాణిక్యాంబ 
కంచుగిన్నెలలో గంధాక్షతలను గూటిలోనున్న యద్దమును విభూతిపెట్టెను గొనివచ్చి దేవు 
నరుగు వద్దనున్న పిటదగ్గజం బెట్టినది. తోడనే లో వలినుండి నలువది యేండ్లు దాటిన 
విధవ యొకతె పిడిచి కట్టుకొ నిన “తడిబట్ట బెఅిగు నెత్తిమీంది నుండీ రానిచ్చి "మునుగు 
వేసికొని, పొయిలోని బూడిద నొసటను బొట్టు పెట్టుకొని వెండిచెంబుల జోటితో 
మడినీళ్ళనుదెచ్చి పీట యొద్ద నుంచెను. తరువాత రాజశేఖరుండుగారు స్నానముచేసి, 
జుట్టుతుడుచు కొని కొనలు “ముడివైచుకొని, అప్ప డాఅవెపిన మడిబట్టను గట్టు కొని 
న దెవు నరుగుముందజనున్న పీటమీద గూరుచుండి యాచమనము' అః 
విభూతిపండు కొంచెము చిదిపి నీళ్ళతో దడిపి చేతి యంగుష్టమును కనిష్టకయుం దప్ప 
తక్కిన మూడువేళ్ళతో ను నొనటను భుజములను కంఠమునను కడుపునను జొ మ్మునను 
రేఖ లను తీర్చి, భువనేశ్వరము తాళము తీసి విగ్రహములను సాలగ్రామ ములను 
పళ్ళెములో నిడి మంత్రములు చదువుచు దేవతార్చనమున కారంభించెను. ఇంతలో 
తక్కివారందజును స్నానము చేసివచ్చి గోడల పొడుగునను పీటలమీద గూరుచుండిరి. 


భోజనమునకు రావలసినవా రందజును లోపలికి వెళ్ళిన తరు వాత మాణిక్యాంబ 
మడి విడిచి నడిమి తలుపు వేసివచ్చి పడకగదిలో కూరుచుండి తమలపాకులు 
చుట్టుచుండెను. ఇంతలో వీధి తలుపు వద్ద “రాజశేఖరుడుగారూ” అని పిలువుమింద 
పిలుపుగా పొలము కేకలు వలె నిరువది కేకలు వినబడెను. “వచ్చి వచ్చెనని 
లోపలినుండి పలు కుచు మాణిక్యాంబ వచ్చులోపలనే, కేకలతో గూడ తలువుమింద దబ 
దబ గుద్దులు వినబడెను. ఆమె వెళ్ళి తలుపు గడియ తీయునప్పటికి నుదుట 
దట్టముగాం బెట్టిన విభూతి చెమ్మటతో గలిసి చప్పిడిదెడ లకు వెల్లవేయం 
జెవులకుండలము లుయ్యాలలూగ ముడుతలు పడి యున్న ముసలి మొగమును 
అంగవస్తముతో జేర్చి చుట్టిన బట్టల నందునుండి కనబడు తెల్లని జుట్టగల తలయును, 
లోపలి 'నేరు కావి ధోవతులపై నున్న దర్భాసనముచే లావుగాగనబడు కృష్ణాజినపచుట్ట 
గల మూపులను, వీపునుండీ కుడిభుజముమీందుగా వచ్చిన కృష్ణాసనపు త్ర త్రాడుకొనను 
గట్టబడ్డ రాగిజారియును నారసంచియు( గల యెండు జొమ్మును గల నల్లని పొడుగయిన 
విగ్రహ మొకటి ద్వారబంధము పొడుగునను నిలువబడి యుండెను. తలుపుతీయంగానే 
యా విగ్ర హము తిన్నగా పడమటింటి వైపునకు నడచి లోపల రాజశేఖరుండు 
గారికెదురుగా నిలవబడెను. 


రాజశాస్త్రులుగారూ! మీదేయూరు ? 


శాస్తి మాది కానూరగ్రహారము. మాయింటిపేరు బులుసు వారు; నా పరు 
పేరయ్యసోమయాజులు. మికీర్తి జగద్విఖ్యాత మయినది. పదిమంది బ్రాహ్మణుల 
కింతయన్నము పెట్టినను సంభావన ఇచ్చి నను భూమిమీద సార్ధకజన్మము మీదికాని “నా 
వంటి వ్యర్థుని బ్రతుకెందుకు? 


రాజ--కార్తిక సోమవారము.మీరు రాత్రిదాక నుండెదరా? 
సోమ--పెద్దవాండ నయినాను. ఇప్పుడుండలేను. 


రాజ--సోమయాజులుగా రెండంబడి నట్టున్నారు. అట్టయిన వేగిరము నూతి దగ్గజణ 
నాలుగుచేదలనీళ్ళు పోసికొని రండి. వడ్డన యవుచున్నది. 


సోమ--మీ భోజనములుకానిండు. నాదొక్క మనవియున్నది. నాకు స్వహస్తపాకము 
కావలెను. పొయ్యి కొంచెము గోమయముతో శుద్ధిచేసి నాలుగు వస్తువులను అమర్చిన 
యెడల స్నానముచేసి వచ్చి పాకము చేసికొనెదను. 


రాజ--వేజటీపొయ్యిలేదు. మీరు దయచేసి మా పాకములోనికే రావలయును. 

సోమ--నాకు స్తిపాకము పుచ్చుకోనని నియమము.మీయింట వంటచేయువారు 
పురుషులేకదా ? 

రాజ--మా పినతల్లి కుమార్తె వంట చేసినది. మా యింట నెప్పడును స్తిలే 
వంటచేయుదురు. సోమ--అయ్యో ! [స్త్ర పాకము కాకుండ నియోగిపాకము కూడ నేనేట్లు 


పుచ్చుకొందును? కొంచె మత్తెసరు పెట్టించిన నను వచ్చి దింపుకొనెదను. 


రాజ--నేండు సందర్భపడదు. ఈ పూంట మీరు వేరే యొక్కడకయిన విజయం 
చేయవలెను. 


సోమి--(కొంచెము సేవనుమానించి)నే నెజఖుంగుదును. మీది మొదటినుండియు 
శిష్ట సంప్రప్రదాయము--మీ తాతగారెంతో కర్మిష్టులు; మీతండ్రిగారు కేవలము బ్రహ్మవేత్త, 
మీయింట నాకభ్యంతరము లేదు గాని యొకచోట భోజనముచేసినానన్న 
మజీయొకచోటనుగూడ నాలాగుననే చేయుమందురు. నేనిక్కడ భోజనము 
చేసినమాటను మీరు రహస్యముగా నుంచవలెను. కార్తిక సోమవారము గనుక గోదావరికి 
బోయి నిమిషములో స్నానముచేసి వచ్చెదను.ఇంతలో వడ్డనకానిండు” 


అని పేరయ్యసోమయాజులు కృష్ణాజినమును నారసంచియు నట్టింటంబెట్టి 
గోదావరికి. బోయి స్నానముచేసివచ్చి, కృష్ణాజినమును చావడిలో క్రిందబజిచి దానిమీద 
దర్భాసనము వేసికొని కూర్చుండి. గోముఖములో జేయిదూర్చి లోపల రుద్రాక్షమాలను 
ద్రెప్పుచు కన్నులుమూసికొ ని జపముచేయ నారంభించెను. ప్రసాదరావు నల్ల 
మందువాడనని తొందరపడుటను వడ్డించియున్న యన్నమును కూర లను 
చల్లారిపోవుటను జూచి లోపల విస్తళ్ళముందజం గనిపెట్టు కొని యున్నవారు లేచివచ్చి 
పలుమాజు పిలువంగాబిలువంగా సోమ యాజులు రెండుగడియలకు మౌనముచాలించి 
లేచివచ్చి విస్తరి ముందజ గూరుచుండెను. అప్పుడందజును పరిషేవనములుచేసి 
భోజనముచేయ మొదలుపెట్టిరి. 


రాజ--రాజమహేంద్రవరమునుండి శుభలేఖ  తీసికొనివచ్చిన నీళ్ళకావడి 
వెంకయ్యజాడ లేదు. ఎక్కడం గూర్చున్నా(డు? 


వెంకా-అయ్య! అయ్య ! ఇదిగో సోమయాజులుగారి వెనుక మూల విస్తరివద్దం 
గూరుచున్నాను. సోమ--ఈ పాకము దివ్యముగా నున్నది. _దీనిముందటి 
నలభీమపాకములెందుకు ? 


వెంక సోమయాజులుగారూ! నిన్న సత్రములో వండిన బీరకాయ యింతరుచిగా 
లేదు సుండీ! 


రాజ--ఏ సత్రము? 


వెంకానిన్న రాజమహేంద్రవరములో నొక కోమటి యింట గృహప్రవేశమునకు 
సంతర్పణ జరిగినది. బొల్లి పెరయ్యగాడు వంట చేసినాడు. అక్కడ 
సోమయాజులుగారును నేనును ఎకపజ్కీ నే కూరుచున్నాము. 


ఈ ప్రకారముగా నన్యోన్యసంభాషణములు గావించుకొనుచు భోజనముచేసి 
యందజును పడమటింటిదొడ్డిలో చేతులు కడుగుకొని తేన్చుచు బొజ్జలు నిమురుకొనుచు 
వచ్చి చావడిలో గూర్చుండిరి. సోమయాజులుగారు మొట్టమొదట నాలుగు దినము 


లుండందలంయ కొనియె వచ్చినను, భొజన సమయమున జరిగిన ప్రసంగమును బట్టి 
నిలువ మనసొప్పక సంభావనను సహిత మడుగకయే వెంటనే తాంబూలమును 
బుచ్చుకొని నడచిరి. 


నాద్దవ ప్రకరణము 


పురాణ కాలక్షేపమురాజశేఖరు(డు గారి స్థితి- ఆయన బావమటిది దామోదరయ్య 
చరిత్రము మిత్రుడు నారాయణమూర్తి కథ_ “ఎలుక యడుగుటి. 


రాజశేఖరుడుగారు భోజనము చేసినతరువాత ఒక్క నిద్ర పోయి లేచి, 
తాంబూలము వేసికొని కచేరిచావిడిలోనికివచ్చి కూర్చుండిరి.  అంతకుమునుపే 
గ్రామమున గల పెద్ద మనుష్యులు పలువురు వచ్చి తగిన సలములలో గూర్చుండి 
యుండిరి. అప్పుడు రాజశేఖరుడు గారు “నుబ్రహ్మణ్యా” అని పీలిచినతోడనే “అయ్యి 
అని పలికి లోపలినుండి పదియాలు సంవత్సరముల వయసుగల యెట్టని చిన్నవాం 
డొకండు వచ్చి యెదుర నిలువంబడెను. ఆతడు రాజశేఖరుండుగారి జ్యేష్టపుత్రుడు; సిత 
పుట్టిన తరువాత రెండు సంవత్సరములకు మణి యొక పిల్లవాండు కలిగనుగాని 
యాచిన్నవాండు పురుటిలోనే సంధి గొట్టిపోయెను. ఆ వెనుక మాణిక్యాంబకు 
కానుపులెదు.సుబ్రహ్మణ్యము యొక్క మొగ మందమైనదేకాని మూడేండ్లప్రాయమున 
బాలరోగము వచ్చినప్పడు పసుపుకొమ్ముతో గాల్చిన మచ్చమాత్రము నొసటను గొంచెము 
వికారముగా నుండెను; కన్నులు పెద్దవి; నుదురు మిట్టగా నుండెను; తల వెండ్రుకలు 
నిడుపుగాను నల్లగాను ఉండెను చేతుల బంగారు మురుగులను చెవులను 
రవలయంటుజోడును అనామికను పచ్చదాపిన కుందనంపుపని యుంగరమును 
ఉండెను. 


రాజ--సుబ్రహ్మణ్యా!  అందటితోగూడ సప్త మధ్యాహ్నము భోజనమునకు 
వచ్చినావుకావేమి? 


సుబ్ర-కార్హిక సోమవారము గనుక, ఈ దినము రాత్రిదాక నుండి మజీ భోజనము 
చేయవలెననుకున్నాను. రాజలోపల బల్లమీద ఆదిపర్వ మున్నది, తీసికొని వచ్చి 
శాస్త్రులు గారిని వెళ్లి పిలుచుకొని రా. 


తండ్రి యాజ్ఞప్రకారము సుబ్రహ్మణ్యము లోపలికి వెళ్ళి పుస్తకమును దిసికొనివచ్చి 
తండ్రిచేతి కిచ్చి, 'నడవలో నుండి నడచి వీధిగుమ్మము మెట్లు దిగుచు, దూరమునుండి 
వచ్చుచున్న యొక నల్లని విగ్రహమునుజూచి” వేగిరము రండి” అని కేకవేసి, తాను 
మరలి వచ్చి శాస్తులుగారు వచ్చుచున్నారని చెప్పి చావడిలో నడుమగా పుస్తకమును 
ముందటి బెట్టుకో ని కూర్చుండెను. ఇంతలో శాస్తులును బుజముమీంద చినిగిపోయిన 
ప్రాతశాలువను మడతని ట్టి బసుకొని, బంగారమే టీకెత్తుటచే నడుమ నడుమ లొపలి 
లక్క కనంబడుచున్న కుండలములజోడు చెవుల నల్లలనాడుచుండ వచ్చి సభలో గూర్చుం 
డెను. రాజశేఖరుండుగారు సాహిత్యపరులయ్యును, ఆకాలమునందు పెద్ద పుస్తకమును 
జదివి మణియొక పండితునిచే అర్థము చెప్పించుట గొప్ప గౌరవముగా 


నెంచంబడుచుండును గనుక, ఆ శాస్త్రులు వచ్చువజకును పుస్తకమును జదువక 
గనిపెట్టుకొని యుండిరి. 


రాజ--మీ రీ వేళ నింతయాలన్యముగా వచ్చినా రేమండి? 


శాస్తా--ఇంతకుమును పొకపర్యాయమువచ్చి చూచి పోయి నాను. తమరు 
లేవలేదన్‌ చెప్పినందున వెజీ యొక పెద్ద మనుష్యునితో గొంచెము మాటాడవలసిన 
పనియుండంగా మీరు లేచునప్పటికి మరల వత్తమని వెళ్ళినాను. ఆయనతో మాటాడుట 
కొంచె మాలస్య మయినది. క్షమించవలెను- నాయనా, సుబ్రహ్మణ్యమూ! పుస్తకము విప్పు. 


సుబ్రహ్మణ్యము పుస్తస్తకమును  విప్పుచు, “తుండము నేక దంతమును 
దోరపుబొజ్జయు” నను విఘ్నేశ్వర స్తవ పద్యము నారంభించి చదువుచుండంగా 
శాస్తులందుకొని యా పద్యము కడ వజికు నయిన తరువాత, “అంజలి(జేసి మొక్కద 
మదేంబకు” మొదలుగాగల సరస్వతీ ప్రార్థనమును, పిమ్మట “ప్రాంశుయోద నీలతను 
భాసితు” మొదలుగా గల వ్యాన స్తోత్రమును, పిదప మీ కొన్ని పద్యములను 
తానుగూడ కలిపి చదివెను. ఈలోపల సుబ్రహ్మణ్యము గతదినము విడిచిపెట్టిన 
భాగమును దీసి, అర్జునుడు ద్వారకానగరమునకు వెళ్ళిన భాగమునందలి_ 


“ద్వాదశ మాసికవ్రతము ధర్మవిధిం జరపంగనేగి గం 

గాది మహానదీ హిమవదాది మహాగిరి దర్శనంబు స్త్‌ 
పాదపయోజదర్శనము పన్నుగణజేయుటం జేసి పూర్వసం 
పాదితసర్వపాపములు వాసె భృశంబుగ నాకు నచ్యుతా!” 


అను పద్యమును జదివెను, ఆప్పుడు శాస్తులు పద్యములో నున్నవి కొన్నియు 
లేనివి కొన్నియు( గల్పించి దీర్హములు తీయుచు నర్థము చెప్ప మొదలుపెట్టెను. అర్ధము 
బెప్పుచున్న కాలములో సుబ్రహ్మణ్యము పుస్తకముయొక్క సూత్రమునకు. గట్టి యున్న 
పడకను జెతిలో బట్టుకొని త్రిప్పుచుండెను అదిచూచి శాస్తులు ఉలికిపడి ముక్కు మీంద 
వ్రేలు వైచుకొని “పుస్తకము చదువుచుండగా దాని నోప్రకారము ముట్టుకోవచ్చునా? 
వ్యాసుల వారు దాని మీందం గూరుచుందు రి యని దగ్గణి 'నున్నవారి కావిషయ మయిన 
కథ నొకదానిని జెప్పెను. ఆ మాటమీంద నందులో నెవ్వరో యడిగినదానికిం 
బ్రత్యుత్తరముగా, వ్యాసులవారు దగ్గజనుండి వెళ్ళచుండినం గాని స్మరణకు రారనియు, 
వారపు డామార్గముననే యాకాశముమీ(ద దివ్య విమానమెక్కి వెళ్ళుచున్నారనియు 
చెప్పి ఆకాశమువంకం జూచి కన్నులు మూసికొని మూండునమస్కారములు చేసెను. ఈ 
ప్రకారముగా సంజవెళకు ఆదిపర్వము ముగిసినందున నాటికి. బురాణకాలక్షేపమును 
జాలించి “స్వస్తిప్రజాభ్య” మొదలుగాం గల శ్లోకమును జదివి యెవరియిండ్లకు వారు 
వెళ్ళిపోయిరి. 


రాజశేఖరుండుగారి యింటికి నిత్యమును బంధువులు నలువది తరములు 
గడచిపోయినను వంశవృక్షములు సహితము చూచుకో నక్కజలేకయే తమబంధుత్వము 


~ 


జ్ఞాపకముంచుకొ ని రాజశఖరుడు గారిమింది ప్రమచెత నాతనిని చూచి 
యాదరించిపోవలెనను నుద్దేశముతో వచ్చి నెలల కొ లందినుండి తినిపోవుచు వస్తములు 
మొదలగు వానిని “బహుమానములు వడయుచుందురు. ఊర్‌నుండు 
పెద్దమనుష్యులును పరిచితులయిన వారును గూడ రాజశేఖరుడి గారి యింట వంట 
దివ్యముగా జేయుదురని శ్లాఘించుచు నెలకు సగముదినము లచ్చటనే భోజనములు 
చేయుచుందురు; వారుచేయు స్తోత్రపాఠముల కుబ్బి రాజశేఖరుండుగారును వారు 
వచ్చినప్పడెల్ల పిండివంటలును క్లీరాన్నమును మొదలగు వానిని చేయించి వారిచేత 
మెప్పు వడయ( జూచుచుందురు. అన్న ముడుకకపోయినను, పులును కాగకపోయినను, 
పప్పు వేగకపోయిననుకూడ వారివంట బాగుండ లేదని యెవ్వరును జెప్పలేదు--ఊరకే 
వచ్చిన పదార్థమునం దెప్పుడును రుచి యధికముగా నుండునుగదా? కొందు 
బంధువులు తాము వెళ్ళునప్పుడు కొంత సౌమ్మును బదులుపుచ్చుకొని అదివణకుం 
దజుచుగా వచ్చుచు బోవుచు నుండువారేమైనను అంతటినుండి తీజీక లేక 
బదులుతీర్చుటకయి మరల నెప్పుడును వచ్నెడివారు కారు. ధన వంతుండు గనుక 
ఆయన కెల్లవారును మిత్రులుగా నుండిరి--ఆ మిత్రసప హస్రములలో నొకడైనను నిజమైన 
యాప్తుం డున్నాడో లేడో యన్నసంగతిని మాత్రమాయనకు ధనలక్ష్మి తెలియనిచ్చినది 
కాదు. ఆట్టి మిత్రోత్రము లందజును రాజశేఖరుండుగారికి స్తుతి పాఠములతో 
భూమిమీదనే స్వర్గసుఖమును గలిగించి యాయన నానందింహ జేయుచుం దా మాయన 
యిచ్చెడి ధనకనక వస్తువాహనముల నాతని ప్రితికై యంగీకరించుచుందురు. నిత్యమును 
యాచకు లసంఖ్యముగా వచ్చి తమ కష్టకథలను గాధలుగాం జెప్పి చివరకు దమ 
కేమయినను యిమ్మని తేల్చుచుందురు - అట్టివారు నటించెడి యాపద నన్నిటిని ఆతండు 
నిజమయిన వానినిగానే భావించి సాహాయ్యము చేయుచుండును. కొందజు బ్రాహ్మణులు 
పిల్లవానికి వివాహము చేసికొనెద మనియు, ఉపనయనము చేసికొనెద మనియు, తాము 
యజ్ఞములు చేసెదమనియు, సత్రములు సమారాధనలు చేయించెద మనియు చెప్పి 
యాయనవద్ద ధనమార్దించుకొని ని పోవు చుందురు. మిత్రుల వేడుకకయి 
రాజశేఖరుండుగారియింట" రాత్రులు తజచుగా గానవినోదములను నాట్యవిశేషములను 
జారిపోతాది నాటక గోప ష్టులను జరుగుచుండును. మోసగాండ్రు కొందజు తమ 
కమ్ముడుపోని యుంగరములు మొదలగు వస్తువులను దెచ్చి, వానిలో జెక్కినరాళ్ళు 
వెలయెతిగి కొనంగలిగిన సరసులు రాజశేఖరుడుగారు తప్ప మజీయొకరు లేరని 
ముఖప్రితిగా మాటలు చెప్పి వస్తువు అంత వెల చేయకపోయినను మాటలనే యెక్కువ 
వెలకు + విక్రయించి పోవు చుందురు. గ్రామములోని వైదిక బృందము యొక్క ప్రి పేరణచేత 
సప్త సంతానములలో నొకటైన దేవాలయనిర్మాణము జేయ నిశ్చ యించుకొని, రాజవరపు 
కొండనుండి నల్లరాళ్లు తెప్పించి రాజశేఖ రుండుగారు రామపాదక్షేత్రమునకు సముపమున 
నాంజనేయునకు గుడి కట్టింప నారంభించి నాలుగు 'సంవత్సరములనుండి 
పనిచేయుచుండెను. కాని పని సగముకంటె నెక్కువ కాకపోయినను పనివాండ్రును పని 
చేయింప. దిరుగుచుండెడి యాశ్రితులను మాత్రము కొంతవణకు భాగ్యవంతు అయిరి. ఈ 
ప్రకారముగాః దన్ననాదరము చేసి యితరులపాలు చేయుచు ' వచ్చుచున్నందున, 


ధనదెవత కాతవియం డాగ్ర హమువచ్చి లెచిపోవుటకు బ్రయత్నము చేయుచుండెను గాని 
చిర పరిచయమునుబట్టి యొక్కసారిగా విడువలేక సంకోచించుచుండెను. ఈ సంగతిని 
దెలిసికొని దారిద్యదేవత యప్పుడప్పుడువచ్చి వెలుపల నుండియే తొంగిచూచుచు, 
భాగ్యదేవత యాతనిగృహము చోటు చేసినతోడనే తాను  బ్రవేశింపవలెనని 
చూచుచుండెను. రుక్మిణి వివాహములో నిచ్చిన సంభావన నిమిత్తమై రాజశేఖరుడుగారికి 
మాన్యములమిందం గొంత బుణమైనందున దానిమీద వడ్డి. పెరుగు చుండెనేకాని 
మజశీయొుకతుందర యేమియును గలుగుచుండలేదు. 


రాజశేఖరుడుగారివలన బాగుపడినవారు పలువురున్నను వారిలోనెల్ల 
దామోదరయ్యయు, నారాయణమూర్తియు ముఖ్యులు, ఆ యిద్దరిలో దామోదరయ్య 
రాజశేఖరు(డుగారి బావమటంది; “రాజశేఖ రుండుగారి తోడబుట్టిన పడుచు 
యాతనికిచ్చిరి కాని యామె ఒక్కకుమారుని మాత్రము గని కాలముచేసెను. ఆ 
కుమారున కిప్పుడు పదియను వత్సరము లున్నవి; ఆతనిపేరు శంకరయ్య. అతని కని 
మిది సంవత్సరములు దాటకముందే తల్లి పోయినందున, అతడు చిన్నప్పటినుండియు 
మేనమామగారి యింటనే పెరిగినాండు. అతనికే సీతనిచ్చి వివాహము చెయవలయునని 
తల్లిదండ్రుల కిద్దజికిని నుండెను. భార్యపోయినతరువాతీ దామోదరయ్య రాజశేఖరుండు 
గారి సాయముచేతనే రెండవ వివాహము చేసికొనెనుగాని యాచిన్నది పెండ్లినాటికి 
తొమ్మిది సంవత్సరములలోపు వయస్సు గలది గనుక, ఈడేరి కాపురమునకువచ్చి 
రెండుసంవత్సరములు మాత్రమే యయి నది. ఆతనికి ద్వితీయ కళత్రమువలన సంతాన 
మింకను కలుగ లేదు. దామోదరయ్య మొదటినుండియు మిక్కిలి చీదవాడు; ఆతనికి 
రాజశేఖరుండుగారి చెల్లెలి నిచ్చునప్పటికి రాజశేఖరుండుగారి తండ్రియు ధనవంతుండు 
కాడు. వారిది పూర్వము వసంతవాడ నివాస స్థలము. రాజశేఖరుడుగారి తండ్రి తన 
యింటికి గోడలు పెట్టించుటకయి పుట్టలు త్రవ్వించుచుండగా నొకచోట నిత్తడిబిందెతో 
ధనము దొరికినది. ధనము దొ రికినతరువాత స్వస్థలములో నున్న విశేష గౌరవముండదని 
యెంచియో, లోకుల యోర్వలేనితనము నకు జడిసియో రాజశేఖరు(డుగారి తండ్రి 
దారపుత్రాదులతో నల్లని గూడ వెంట బెట్టుకొని వచ్చియప్పటినుండియు ఈ 
ధవళగిరయందే నివాసముగా నుండీ యాచుట్టుపట్టులనే మాన్యములుగొని 
కొంతకాలమునకు మరణము నొందెను. భార్య 'సోవువజణకును దామోదరయ్య 
రాజశేఖరుండుగారి యింటనే యుండి, ఆయనపిరు చెప్పి ధనము యితరులవద్ద తెచ్చి 
తానపహరించుచు. బయికిం దెలియనియ్యక దాచుకొనుచుండెను. తరువాత 
అప్పులవారు వచ్చి తొదరపెట్టినపుడు రాజశీఖరుండుగారె సొమ్మిచ్చుకొనుచుండిరి. 
వ పోయిన తరువాత దామోదరయ్య చేయు నక్రమములకు 

హింపలక యొకనాడు రాజశేఖరుడుగా రాతనిని కఠినముగా మందలించిరి. 
న గోపము వచ్చి దామోదరయ్య తన్ను బావమజింది కట్టు బట్టలతో నిల్లు 
వెడలగొట్టినాండని యూరివారందరిముందజం జాటుచు దేశాంతరమునకు లేచిపోయి, 
యాజునలలకు గడ్డమును తలయును బెంచుకొని మరల వచ్చి, భూతవైద్యుండ నని 


~ ~~ ~ 


వెషము వెసికొని నుదుట పెద్దకుంకుమబొట్టు పెట్టుకొని ఐఏధులవెంబడి తిరుగుచుండెను. 
ఆవటికే దామోదరయ్య తొనార్జించుకొన్న ధనమును వేలు జాగ్రత్త చేసికొన్నందున 
అప్పడాధనముతో నొక యిల్లుగట్టి ఆ గ్రామములోనే ప్రత్యేకముగా నొకచోట( 
గాపురముండెను. ఆతని భూతవైద్యము నానాటికి బలపడినందున ఊర నెవ్వరికైన 
కాలిలో ముల్లుగ్రుచ్చు కొన్న నాతనిచేత విభూతి పెట్టించుచుందురు. ఈ విధముగా దామో 
దరయ్య భాగ్యవంతుడగుటయేకాక, జనులచేత మిక్కిలి గౌరవ మును సహితము 
పొందుచుండెను. 


రండవయాతంజైన నారాయణమూర్తి మొదట సద్వంశ మున బుట్టినవాడేకాని 
దుర్మార్గులతో సాహ సము చేసి తనకుంగల కాసువీసములను వ్యయముజేసికొని బీదవాః 
డయ్యును పయికి ధని కునివలె నటించుచుండెను, అతనికి భాగ్యము పోయినను దాని 
ననుసరించియుండిన చిహ్నములు మాత్రము పోనందున, నారాయణమూర్తి తజుచుగా 
రాజశేఖరుండుగారి యింటికి వచ్చుచు రహస్యమని చెప్పి రాజశేఖరుండుగారిని లోపలికి. 
బిలుచుకొనిపోయి తన యక్కరను దెలిపి సొమ్ము బదులడుగుచుండును. ఆ బుణము 
మరల తీయినది గాదని దృఢముగా నెణఖీగియు, రాజశేఖరుడుగారు మానవంతుల 
గౌరవమును కాపాడుచుండుటయందు మిక్కిలి యభిలాష కలవారు గనుకను, ఆతండు 
చిన్నతనములో తన సహపాఠిగనుకను, ఆడిగిన మొత్తమును రెండవవా రెజుంగకుండ 
చేతిలోబెట్టి పంపుచుందురు. ఆతండా ధనముతో సరిగ వస్తములు సుగంధ ద్రవ్యములు 
మొదలగు వానిని గొనుచు మిత్రులకు షడ్రసోపేతముగా "పందులు చేయు చుండును. 
ఇదిగాక యాత డితరసలములలో జేసేన బుణముల కయి బుణప్రదాతలు 
తొందరపెట్టినందున, రాజశేఖరుడు గారు తన సొంత సొమ్ములోనుండి యప్పుడప్పుడు 
మూడువేల రూపాయలవజకు నిచ్చి యాతనిని బుణబాధనుండి విముక్తునిజేసిరి. 
రెండు సంవత్సరముల క్రింద నారాయణమూర్తియొక్క పెత్తండ్రిభార్య సంతు లేక మృతి 
నొదినందున, ఆమె సొత్తు పదివేల రూపాయలు ఆతనికి(జరెను. ఆ సంగతి 
తెలిపినతోడనే రాజశేఖరుండుగారు పరమానందభరితులై నారాయణమూర్తి 
యింటికిబోయి యాతని నాలింగనము చేసికొని తనకీయవలసిన యప్పును 
దీర్చవలసినవని లేదనియు యావద్ధనము తోను గౌరవముతో సుఖజీవనము 
చేయవలసిన దనియుంజెప్పి యాదరీంచిరి. రాజశేఖరు(డుగారి కీవజకు బదులు 
చేయవలసిన యావశ్యక మంతగా తటస్టి అపసంచునను్సు.. ధనము. 'బిశెషముగ 
నున్నందునను నారాయణమూర్తి కావలసినయేడల తన ధనమును వాడుకో వచ్చునని 
రాజశేఖరుడుగారితో బలుమారు పూర్వము చెప్పుచువచ్చెను. 


ఒకనాడు నాలుగు గడియల ప్రొద్దెక్కిన తరువాత రాజశేఖరుడుగారు కచేరి 
చావడిలో బలువురతో గూరుచుండి యున్న సమయమున రుక్మిణి నూతివద్దకు వచ్చి 
యక్కడనుండి పెరటి గుమ్మముదగ్గజకుబోయి లోపలనే నిలుచుండి, తరిగిన 
గుమ్మడికాయ పెచ్చులను ఏల బాజవేయ వచ్చిన పొరిగింటివారి యాండు పడుచుతో 
మాటాడుచుండెను. న. చేతితో తాటాకు న. గుత్తుల నాడించుచు నెత్తిమీద నొక 


బుట్ట పెట్టుకొని యొక్క యొజుకత యామార్గమునం బొవుచు రుక్మిణి మొగమువంక 
నిదానించి చూచి నిలువబడి “అమ్మా! నీకు శీఘ్రముగానే మేలు కలుగుచున్నది; 
భాగ్యము కలుగుచున్నది. నీ మనసులో నొకవిచారము పెట్టుకొని కృశించుచున్నావు. 
ఎముక యడిగితే నిమనసులోనున్నది సూటిగా జెప్పెద” నని చెప్పెను. ఆ మాటలు విని 
యా ప్రబోధికను దొడ్డి లోనికి బిలుచుకొనిపోయి కొట్ల చాటున గూరుచుండబెట్టి తాను 
లోప లికిబోయి చేటలో బియ్యము పోసి తెచ్చి యా బియ్యమును దనచేతిలో నుంచుకొని 
ముమ్మాలు తనచేయి పాలమున మోపి మొక్కి కార్య మును తలచుకొని రుక్మిణి తన 
చేతిలోని బియ్యమును చేటలో విడిచి పెట్టెను. అప్పడాయెుకత తాను వల్లించిన రీతిగా 
నిష్టదైవతముల( దలంచుకొని వాకీయుండని వేడుకొని యామెచేయి" పట్టుకొని 
“భాగ్యముకల చెయ్యి, ప్రతిష్టగల చెయ్యి” యని పతికి, “నీ వొక్కతల(పు తలంచినావు: 
ఒక్క కోరిక కోరినావు; ఒక్క మెలడిగినావు: అది కాయో పండో, కల్లో నిజమో, చేకూయునో, 
చేకూజదో యని త్రాక్కటపడుచున్నావు; అది కాయకాదు పండు: కల్ల కాదు నిజము. 
శీఘ్రముగానే చేకూజనున్నది. ఆండువారివంక తలంపా మగవారివంక తలంపా యందు 
వేమో--మగవారంటి గడ్డము, ఆడవా రంటే లక్కాకు” అని రుక్మిణి ముఖలక్షణములను 
చక్కగా కనిపెట్టి “మగ వారివంక తలం'పన్నప్పుడామె మొగ మొకవిదముగా నుండుట 
చూచి సంగతి నూహించి “నీది మగవారివంక తలంపు శీఘ్రముగానే కార్యము 
గట్టెక్కనున్నది; నీ రొట్టి నేత బడనున్న” దని చెప్పి తక్కిన ప్రసంగమువలన రుక్మిణి 
మనసులోని సంగతి నంతనుం దెలిసికొని రుక్మిణిమగడు దేశాంతరగతు( డయినవార్త నా 
వణికే వినియున్నదికాన “నీ మగండు చెడుసావాసము చేత దేశాలపాలయి 
తిరుగుచున్నాండు; నీ మీది మోహముచేత నెల దినములలో నిన్ను వెదుకుకొనుచు 
రాగలడు అని చెప్పి సంచిలోని పేరు నొకదానిని తీసి పసుపుదారముతో జేతికి కట్టి 
ప్రాతబట్టయు రవికయు బుచ్చు కొని, మగనితో గలిసి కాపురము చేయుచున్న తరువాత 
క్రొ త్తచిర పట్టుమని చెప్పి తనదారిని బోయెను. రుక్మిణియు బరమానంద భరితురాలయి 
అంత సూటీగా దన మనోగతమును దెలిపినందుకై యెజుకత యొక్క మహత్త్వమును 
మెచ్చుకొని యబ్బురపడుచు లోపలికి బోయెను. 


అయిదవ ప్రకరణము 


సీత యొక్క వివాహ ప్రయత్నము--బైరాగి యొక్క ప్రసిద్ది- ఆతడు వైద్యమునకు. 
గుదురుట--జనార్ధనన్వామి యుత్సవము రుక్మిణి యొక్కకాసులు పేరు పోవుట. 


ఒకనాటి యదయమున రాజశేఖరు(డుగారు సభతీర్చి చావడిలో గూర్చుండి 
యుండగా సిద్ధాంతి వచ్చి తాటాకులతో నల్లిన యొరలో నుండి సులోచనములజోడును 
దీసి ముక్కునకుం దగిలించు కొని దాని దారమును నొసటనుండి జట్టుమీదుగా వెనుకకు 
వేసికొని కూరుచుండి తాటాకు పుస్తకమునకుం గట్టిన దారములో గ్రుచ్చిన చిన్ని తాటాకు 
ముక్కలను నాలుగయిదింటిని పయికిం దీసి ముందుకు వెనుకకు త్రిప్పుచు వానివంక 
జూడసాగెను. 


రాజ-సిద్ధాంతిగారూ! సీతకే సంబంధం బాగున్నది? 


సిద్ధాంతి--చక్కగా నాలోచించి చూడంగా మంత్రిప్రగడ బాపిరాజుగారి కుమారుని 
జాతకము సర్వవిధముల ననుకూలముగా గనండుచున్నది. 


మంత్రిప్రగడ బాపిరాజు తన కుమారున కేలాగునైన సీతను జేసికొని 
రాజశేఖరుడుగారితోడి బాంధవ్యము వలన బాగుపడవలెనని చిరకాలమునుండి 
కో రియున్నవాండు కాన, ఈ నడుమ దనయింట జరిగిన సీతాకళ్యాణసమయమున 
సిద్ధాంతికి మంచి ధోవతులచాపు కట్ట బెట్టటయే కాక సీత నిప్పించిన యెడల నింతకంటిె 
మంచి బహు మానము చేసెదనని యాశపెట్టెను. 


రాజ-ా-బాపిరాజు కుమారు(డు నల్లనివాండు. చదువులోను తెలివిలేదని 
వినుచున్నాను. వా డవ్మడే దుస్సహవాసముచేత చెడు తిరుగుళ్ళు తిరుగ 
నారంభించినాండంట! వానికి సీత నియ్యను. మన శంకరయ్య జాతక మెట్టున్నది? 


సిద్ధాంతి ట్‌ మేనల్లుని జాతకము చూచినాను. సమస్త విధములచేతను 
దివ్యజాతకమే కాని జన్మనక్షత్రము కృత్తిక. మన సీతది కూడ కృత్తికానక్షత్రమే--శ్లో అజైక 
ప్రాచ్చవిజ్టాచ పునర్వస్వధ కృత్తికా: మృగశిర్షంచ విత్తాచసవితోత్తర ఫల్లుని 'జ్యేష్టాచ 
విశ్వతో యంచ నక్షత్ర క్యే నినస్యతి ఏకారాశౌ పృ్‌ధగ్ధి ణ్‌ చోత్తమ మ్పాణి పీడనం ॥--అని 
శాస్త్రములో ష పయి నక్షత్రముల యైక్యమునందు కన్యావరులకు నాశనము సంభవించునని 
చెప్పబడి యున్నది. బాపిరాజు కుమారుని జాతకము సర్వోత్తమముగా నున్నది.అందులో 
కేంద్రాధి పతికి త్రికోణాధిపతి సంబంధము కలిగియున్నది; ఇతరులయిన తృతీయ, షష్ట 
ఏకాదశ, అష్టమాధిపతులతోడి సంబంధము లేదు--శ్లో. కేంద్ర త్రికోణపతయస్సంబం న్‌ 
పరస్పరం ఇతరైరప్రసక్తాశ్చే ద్విశేష శుభదాయకా: ॥ ఆని శాస్త ప్రకార మతండు మిక్కిలి 
యదృష్ట వంతుండు. తక్కిన చిల్లర ల రూపమునకునునేమి? మటు నాలు గేండ్లు 


పైబడిన యెంత బుద్ధిమంతుండగునో యెవరెజుంగుదురు? నా మాట విని చిన్నదానిని 
నాతని కిండి. 


రాజ--నేను బాపిరాజకొడుకునకు పిల నియ్యను. నా చెల్లెలు పోవునప్పడు తన 
కొడుకునకు సీత నిచ్చునట్లు నాచేత చేతిలో చేయి వేయించుకొన్నది. దామోదరయ్యయు 
సితనిచ్చి శంకరయ్యను మీ యొద్దనే యుంచుకొమ్మని నిత్యమును 
మొగమోటపెట్టుచున్నాండు. ఇప్పుడు నేను పిల్లదానిని మణీయొకరి కిచ్చిన యెడల నా 
చెల్లెలు పోంబట్టి యట్లు చేసితినని కలకాలము చెప్పుచుండును. అదిగాక మా శంకరయ, 
బహుబుద్ధిమంతుండు; స్ఫురద్రూపి; విద్యావినయ సంప న్నుండు. పిల్లనాతని 
యిచ్చిదను. జాతకమును మీరు మజీయొక సారి శ్రద్ధతో జూడవలెను. 

ఆప్పడు సిద్ధాంతి తాను మజీయొకవిధముగా జెప్పిన కార్యము లేదని తెలిసికాని 
కొంచెము సే పాకాశమువంక జూచి యనుమానించి సీత జననము కృత్తికానక్షత్రము 
యొక్క యేపాదము? అని ప్రశ్న వేసిను. 


రాజ--ద్వితీయ పాదము. 


సిద్దాం--శంకరయ్యది ప్రథమ పాదము. అవును అనుకూ లముగానే యున్నది-శ్లో. 
ఏకర్షేచైకిపాదేతు వివాహ: ప్రాణహావిద: దంవత్యోరేకనక్షత్రె భిన్నపాదే శుభావహ: |॥--అను 
శాస్తమునుబట్టి దోషము లేకపోంగా శుభావహముగా కూడ నున్నది. తప్పక సీత నీతని 
కిచ్చి వివాహము చేయండి. 


రాజ--ఈ సంవత్సరములో పెండ్లి కనుకూలమయిన ముహూర్త మెవ్పుడున్నది? 


సిద్ధాంతి_“శ్లోక మాఘఫాల్లునవైశాఖ _ జ్యేష్టమాపాశ్ళుభ ప్రదా” అనుటచే 
మాఘమాస మనుకూలముగ నున్నది. బహుళ పంచమీ మంగళవారమనాండు రవి 
కుంభలగ్నమం దున్నాడు. ఆ ముహూర్తము దివ్యమయినది--శ్లో ఆజ గో యుగ కుంభాశి 
మృగరాశి గతేరనౌ: ముఖ్యః కర్మగ్రహ స్త్వన్యరాసికేన కదాచన ॥ అవి ప్రమాణ వచనము. 


రాజ--మీ కొమార్తె జబ్బు నిమ్మళముగా నున్నదా? 


సిద్దాం-తమ కటాక్షమువలన నిమ్మళముగానే యున్నది. నాడు మీరు చెప్పిన 
బైరాగి బహుసమర్థు(డు. అతడు మా యింట గ్రహమును నిమిషములో వెళ్ళగొట్టినాడు. 
భూతవైద్య లందటును మా చిన్నదానికి బట్టిన గ్రహమును వదలించుట యసాధ్యమని 
విడిచి పెట్టినారు. ఆతండు మూడుదినమలు జల మభిమంత్రించి లోపలికిచ్చి రక్షరేకు 
కట్టినాండు. నాటినుండియు పిల్లది సుఖముగా నున్నది. 


రాజ--మాచెల్లెలు సుబ్బమ్మకు దేహ మన్వస్థముగా నున్నది. మన గ్రామములో 
నెవ్వరును మంచివైద్యులు కనబడరు. నాకేమి చేయుటకును తోచకున్నది. 


రామ--బైరాగిచెత మం దిప్పించరాదా? అతండు మిరు సొమ్లి స భునానా తము 
వుచ్చుకొనండు? ఈ యూర నెందణీకొ ధర్మార్థ రముగానే యౌషధములిచ్చి ఏర్గ ర వ్యాధులను 
హితము కుదిర్చినాడు. 


66 రాజ--గట్టివాడయినయెడల నీవాతని నొక్క పర్యాయము మధ్యాహ్నము మా 
యింటికి వెంటబెట్టుకొని వచ్చి సుబ్బమ్మను చూపెదవా?నాలుగు దినములనుండి దాని 
శరిరములో రుగ్మతగా నున్నందున వంటకు మిక్కిలి యిబ్బంది వడుచున్నాము. 


రాఘ--ఆవశ్యముగా దీసికొనివచ్చెదను. అతనికా భేషజములు లేవు. ఎవరు 
పిలిచినను వచ్చును. 


సిద్ధాంతి--ఆతనికడ స్వర్ణముఖీవిద్య కలదని చెప్పుచున్నారు. మహానుభావులు 
గోసాయీలలో నెటువంటివారైనను నుందురు. 


రాఘ--ఆతండు ప్రతిదినమును దమ్మిడియెత్తు రాగి కరగి బంగారముచెయునంట: 
ఆతడప్పుడప్పుడు బ్రాహ్మణులకు దానధర్మము చేయుచున్నాడు. ఈ విద్యయే 
లేకపోయిన నాతనికి ధన మెక్కడ నుండి వచ్చును? 


రాజ-ారాఘవాచారి! దేవున కధ్యయనోత్సవములు క్రమముగా జరుగుచున్నవా? 


రాఘ--తమ యనుగ్రహ ముండంగా ఉత్సవములకేమి తపము? నిరుడు 
పుష్యమాసములో సంక్రాంతినాంటి యుత్సవము "ప్రత్యేకముగా తమ ద్రవ్యముతో 
జరిగినది. నిన్ననో మొన్ననో లాగున కనబడుచున్నది; ఆప్పుడే సంవత్సర మయినది. 
రేపే సంక్రాంతి--ఈ సంగతి తమతో మనవిచేయుటకే వచ్చి సుబ్బమ్మ గారికి జబ్బుగా 
నున్నందున సమయముకాదని యూరకున్నాను. 


రాజలాక్రిందటి. సంవత్సరము నూటయేంబది రూపాయల  నిచ్చినాను. 
ఈసంవత్సరము మాలోవల వివాహములు తటస్థమయినవి గనుక నూజు రూపాయలను 
మాత్రమే యిచ్చెదను. ఏలాగున నయిన దానితో సరిపెట్టవలెను. 


రాఘ--చిత్తము. దానికేమి? ఆలాగుననే చేసెదను. 


రాజ —రాఘవాచార్యులూ బైరాగి నవశ్యముగా నేడే యింటికి తీసికొనివచ్చి నీవు 
మజీయొక పనిని చేసికోవలెను జుమీ! ప్రొద్దెక్కుచున్నది. శిఘ్రముగా వెళ్లు సిద్ధాంతిగారూ! 
మీకు సందేహముగా నున్న పక్షమున శంకరయ్య జాతకము 'నజీయొకసారి 
చూడండి;ఎవరితోనైన నాలోచించవలసియున్నయెడల, లచ్చయ్యశాస్త్రి గారికికూడ ఆ 
జాతకము చూపవచ్చును. 


సిద్ధాంతి--చిత్తము. నాకటువంటి సందేహము లేదు. 
రాజ--అట్టయిన ఇప్పుడు బసకు పోయి తరువాత దర్శన మిండి. 


అని చెప్పి పంపినతరువాత సభవారందజును తమ యిండ్లకు బొయిరి. 
రాజశేఖరుండుగారు. భోజనము చేసి చేయి కడుగుకొను నప్పటికి రాఘవాచార్యు 
లాబైరాగిని వెంటబెట్టుకునివచ్చి యింట బ్రవెశపెట్టెను. నిత్యమును రాజశేఖరుండుగా 
రాతనికి సకలొపచార ములను చేయుచు భక్తితో ననుసరించుచుండెను. సుబ్బమ్మక్తు 
వ్యాధి వెంటనే నిమ్మళించినను స్వర్ణము చేయువిద్యను నేర్చుకోవలెనను నాస క్రితో 
రాజశేఖరుండుగా రాతనిని విడిచిపెట్టక, యింటనే యుంచు కొని నిత్యమును పాలను, 
పంచదారయు వేళకు సమర్ప్చించుచు నెగళ్లకు వలయు పుల్లలను సమకూర్చుచు బహు 
విధముల భక్తి సేయుచు నాతని యనుగ్రహ సంపాదనకుం దగిన ప్రయత్నములు చేయు 
చుండెను. ఈ ప్రకారముగాం గొన్ని దినములు జరగంగా నింతలో జనార్ధనస్వామివారికిం 
గళ్యాణోత్సవము సమిపించినది. ఆ యుత్స వమును జూచుటిక్టె చుట్టప్రక్కల 
గ్రామములనుండి వేలకొలది జనులు వచ్చి ప్రతిగృహమునను క్రిక్కిఖీసినట్టు 
దిగియుండిరి. 


మాఘశుద్ధమున నేకాదశినాండు రథిత్సవమునకు వలయు ప్రయత్నము లన్నియు 
జరుగుచుండెను. నాలుగు దినములనుండి రథమునంతను నలంకరించి దాని 
పొడుగునను వన్నెవన్నెల గుడ్డ లను చిత్ర వర్ణముగల కాగితములను అంటించి, 
వెదురుకట్టల కొనలకు హనుమద్విగ్రహమును, గరుడవిగ్రహమును గల ధ్వజపటము 
లను గట్టీ రథమునకు దగిలించిరి. దేవుండుకూర్చుండు పైవైపున గెలలతో నున్న కదలికా 
స్తంభములను నిలిపి వానికి మామిడి మండల తోను వివిధపుష్పములతోను 
తోరణములను గట్టిరి ఆ యరంటి కంబములకు నడుమను తెల్లని లక్కగుటజ్ణములు 
రెండు రథము వీడ్చుచున్నట్లు ముంగాళ్ళు మీదికెత్తుకొని మోరలు “సారించి వీధి వంకం 
జూచుచుండెను. ఆ రథమునకుం బదియడుగుల దూరమున వెదురు పేళ్ళతో నల్లబడి 
పయిని గుడ్డ మూయబడి వికృతాకారముతో నున్న యాంజనేయవిగ్రహములోను 
గరుడవిగ్రహములోను మనుష్యులు దూరి, చూడవచ్చిన పల్లె వాండ్రును పిల్లలను 
జడిసికొన లాగున నెగిరెగిరిపడుచు లక్కతలకాయల. ద్రీప్పుచుండిరి. అప్పడు 
పూజారులు పల్లకిలో నుత్సవవిగ్రహముల నెక్కించుకొని వాద్యము లతో గొండదిగివచ్చి 
రథమునకు మూండు ప్రదక్షిణములను జేయించి స్వామి నందు వెంచేయింపయేసిరి; 
చెంతలనున్నవా రందజును క్రిందనుండి యరంటిపండ్లతో స్వామిని గొట్టుచుండగా రథము 
మీద గూర్చున్న యర్బకులును తదితరులును “డేతులతో దెబ్బలు తగులకుండ( 
గాచుకొనుచు నడుమ నడుమ జేగంటలు వాయించుచు గోవిందా యని కేకలు 
వేయుచుండిరి. ఆ కేకలతో రథములకు గట్టి యున్న మోకులను వందలకొలంది 
మనుష్యులు పట్టుకొని యిండ్ల కప్పులను వీధి యరుగులును కూలునట్టుగా రథము 
నీడ్చుచుండిరి. అంతట భోగముమేళ మొకటి రధమునకుముందు దూరముగా నిలువ 
బడ, మద్దెలమింద దెబ్బ వినబడినతోడనే దేవునితో నున్న పెద్ద మనుష్యు లందణజును 
మూకలను త్రచుకొనుచు వెళ్ళి యాటకత్తియలముందు మున్నున్నవారిని వెనుకకు బంపి 


తాము పెద్దలయి యుత్సవము నందు గాన వినొదమునకు కొజత రాకుండ 
సమర్థించుచుండిరి. 


అప్పడు రుక్మిణి సమస్తాభరణ భూషితురాలయి, ఉమ్మెత్త పువ్వువలె నందమై 
బెడబెడలాడుచున్న కుచ్చి ళ్ళు మీంగాళ్లపై నొఐయ, ఎడమభుజము మీదినుండి వచ్చి 
జరీ చెట్టుగల a పయ్యెద కొంగు "వీపున జీరాడ కట్టుకొన్న గువ్వకన్నద్దిన నల్లచీర 
యామె యందమున కొకవింత యందమును గలిగింప, కాళ్ల యందియ లును, 
పాంజేబులును. గళ్ళగళ్ళున శ్రావ్యనాదము చేయ, కుడి చేయి తప్పు 
గడమభాగమంతయు. బయిటలో డాంగి కనబడక యున్న వంగపండుచాయగల 
గుత్తపుపట్టరైక నీరెండలో ద్విగుణ ముగాం బ్రకాశింప, కొప్పులోని కమ్మపూవులతావి 
కడలకు. “బరిమళము లెనంగుచు గంధవహువి సార్ధకనామునిం జేయ, నడచి వచ్చి 
ఏీధలో నొక దుంరుగుచెంత నిలుచుండి రథము వంకే జూచుచుండెను. ఈ దేశములో 
సాధారణముగా స్త్‌లు తమ భర్తలు గ్రామమున లేనప్పుడు విలువచీరలు కట్టుకొని 
యలంకరించు కొ ట్ర _దూష్యముగా నెంచువా రయినను, ఇతరులయింట జరుగు 
శుభకార్యములయందు పేరంటమునకు వెళ్ళునప్పుడు గాని గ్రామములో జరిగెడి స్వామి 
కళ్యాణ మహో తృవమును గ్రామదేవతల తీర్ధములను జూడో వునప్పుడు గాని 
యెరువుతెచ్చుకొనియైన మంచిబట్టలను మంచి న్‌గలను ధరించుకొనక మానరు. అప్పటి 
యామె సౌందర్యము నేమని చెప్పుదును! నిడుదలై సోగలైన కన్నులకుం గాటుక రేఖ 
లొకసాగసు నింప, లేనవ్వు మిషమున నర్ధచంద్రునిం “బరిహసించు నెన్నుదురున 
బాలచంద్రుని యాకృతినున్న కుంకుమబొొ ట్టు రేంగుల్‌న, శృంగార రస మొలికెడి యా 
ముద్దు మొగముయొక్క- యప్పటి యొప్పిదము కన్నులకజవు తీఖ జూచి తీఅవలసినదే 
కాని" చెప్పిన తీజదు. రథ మామె దృష్టిపథమును దాంటిపోయినతోడనే 
ద్వాదశోర్థ్యపుండ్రములను దిట్టముగా ధరి యించి దాసరులు ఇనుప దీప స్తంభములలో 
దీపములు వెలిగించు కొని నడుమునకుం బట్టు వస్తములను బిగించుకొని "యొకచేతిలో 
నెమలికుంచె యాడించుచు రెండవ చేతిలోని 'గుడ్డచుట్టలు చమురులో ముంచి వెలిగించి 
సెగ సోకకుండ నెర్చుతో దేహము నిండ నంటించు కొనుచు ప్రజలిచ్చు డబ్బులను దప 
స్తంభముల మట్టలో వేయుచు నడిచిరి. ఆ సందడి యడంగినతోడనే రుక్మిణి తల్లియు 
మజీకొందరును “తోడనడువ బయలుదేతి, ఉతృవమునిమిత్రమయి పొరు గూళ్ళనుండి 
వచ్చి గుడారములలో బెట్టిన కంచరీదుకాణములను పండ్ల యంగళ్ళను దాంటి, మెట్ల 
పొడుగునను ప్రకలయందు బట్టలు పజిచుకొని యజచుచు కూరుచున్న వికలాంగులకు 
సెనగపప్పును గవ్వలును విసరివైచుచు, కాశికావళ్ళు ముందుబెట్టుకొని పుణ్యాత్ములను 
పాపాత్ములను స్వర్గమును నరకమును జూపెదమని పటములు చేతంబెట్టుకొని 
వచ్చిడివారిని పోయెడివారిని నడ్డగించెడు కపట యాత్రికులకు తొలంగుచు, కొండయెక్కి 
దేవతాసందర్శ నారము వెళ్లెను." అక్కడ విసుకచల్లిన రాలకుండు మూశలలో నుండి 
బలముగలవారు 'పెవునకుం బండ్లియ్యవలె నను నపేక్షతో దూకి సందడిలో. బడి 
దేవతాదర్శన మటుండంగా మందిలో నుండి యీూవలశుడినం జాలునని నడుమనుండియే 


మరలి యీవలకు వచ్చి సంతొషించుచుండరి. వారికంటె బలవంతులయినవారు గర్భాల 
యమువజకును బోయి పండ్లను డబ్బును పూజారిచేతిలో బెట్టి యావలం బడుచుండరి. 
ఆర్బకులను ఒకరువిడిచి యొకరు వెలు పలకివచ్చి చెమటచేం దడిసిన బట్టలను 
పిండుకొని వెలుపలగాలిలో కొంతసేపు హాయిగానుండి మరల గర్భాలయములో బ్రవెశించి 
యా యుక్కలో బాధపడుచుండిరి. ఈ ప్రకారముగా వచ్చిన యర్భ కులలో నొకడు 
మాణిక్యాంబను జూచి యా మెచేతిలోని పండ్లను బుచ్చుకొని లోపలికి? బోయి స్వామికి 
నివేదనచిసి వానిలో గొన్ని పండ్లను తులసిదళములను మరల దెచ్చియిచ్చి యందజ 
శిరస్సుల మీదను శఠగోపము నుంచెను. అంతట మాణిక్యాంబ ఎనుక తిరిగి 
యాలయద్వారమును దాంటుచుండెను. రుక్మిణి యామెచెజంగు వెనుక నిలుచుండెను. 
ఒక ప్రక్క సీతయు మజియొక ప్రక్క నొక ముత్తెదువయు నిలువబడిరి. ఆ 
సమయములో నెవ్వండో వెనుకనుండి రుక్కిణి మెడలోనిక్‌ చేయిపోనిచ్చి కాసుల పేరును 
పుటుక్కున త్రెంబెను. రుక్మిణి ఎనుకకు మరలి చూచు నప్పటికి చేయియు( గాసుల 
పేరునుగూడ నద్భృశ్యములాయెను. రుక్మిణి కేకతో పదిమందియు వచ్చి దొంగను 
పట్టుకొ నుటకయి ప్రయత్నముచేసిరి కాని యా దొగసహితము వారిలోనె యుండి 
తానును దొగనే వెదుకుచుండెను. అప్పుడు రుక్మిణి మొదలగు వారు 
ప్రదో షసమయమున నగ పోయినందునకయి మటీంత విచారించుచు నింటికిం బోయిరి. 


ఆరవ ప్రకరణము 


సొమ్ము పోయినందుకు మంత్రజ్ఞులు చేసిన తంతు--- రుక్మిణి మగడు పోయిన వార్త 
నొకడు చెప్పుట-- రుక్మిణికి రుగ్గ్‌త వచ్చుట సోదె యడుగుట--మగండు పట్టుట-- 
భూతవైద్యము -- సువర ర్ల విద్యాబైరాగి సొమ్ముతో నదృశ్యుండగుట. 


మయునా(డు ప్రాతఃకాలమున రాజశేఖరుండుగారు దంతధావనము చేసికొనుచు 
వీధియరుగుమీంద "గూరుచుండి యుండగా సిద్ధాంతి తనతోగూడ  మజీయొక 
బ్రాహ్మణునిం దీసికొనివచ్చి యరుగుమీద నొకప్రక్కను చేతికిలబడెను. చేతిలో వెండిపొన్ను 
దస చేపబెత్త మును పట్టుకొ ని, తలయును గడ్డమును గోళ్ళను బెంచుకొని కను 
బొమలసందున గొప్ప కుంకుమబొట్టు పెటుకొని గంభీరముగాం గూరు చున్న యీ 
విగ్రహమును నఖశీఖపర్యంతమును అశపాణ జూచి యాయన  యెవరని 
రాజశేఖరుండుగారు సిద్ధాంతి నడిగరి “పీరు. మహా మంత్రవేత్తలు; మళయాళమునందు( 
గొంతకాలముండి మంత్ర రహస్యముల నామూలాగ్రముగా గ్రహించినారు; వీరు 
ye నుండి యాత్రార్థమయి విజయంజేసినారు; వీరి పేరు హరిశాస్తులవారు; 

వజకు బహుస్థలములలో పోయిన వస్తువులను నిమిషములో దెప్పించి ంవచ్చినారు; 
వీరు నాలుగు సంవత్సరములనుండి వానప్రస్థా శ్రమమును స్వీకరించి యున్నారు” అని 
తా నాతనిని రెండుదినముల నుండియే యెటీగినవాం డయినను జన్మదినమునుండియు 
నెజీగి యున్న వానివలె నాతని చరిత్రమును చెప్పి, “నఖలో మైర్వనాశ్రమీ యను 
దక్షస్మృతి వచనమును జదివి గో ళ్లును, వెండ్రుకలను బెంచు కొనుటచే ప. 
తల్లక్షణమును జెప్పెను. అప్పుడు హరి శాస్తులు తన మంత్రసామర్థ్యమును' గొంతసీ 
పొగడుకొని తా నావకు పోయినవస్తువులో' తెప్పించినానన్న స్థ స్థ్టలములపట్టిక నొక వ 
బహుదినములు ప్రయాసపడి వల్లించిన వానివలె తడవుకోకుండం జదివెను. అప్పుడు 
సిద్ధాంతి రుక్మిణివస్తువు పోయినసంగతి జెప్పి దానిజాడ చెప్పవలయునని వ్ర ప్రార్థించెను. 
త్రోడనే హరిశాస్తులు తన ముక్కుపుటములయొద్ద వ్రేళ్ళుపెట్టుకొని చూచి, ఆకాశమువంకం 
జూడ్కి నిగిడించి వ్రేళ్ళు మణంచి యేమో లెక్కించి నిమషమాలోచించిపోయిన వస్తువు 
ఇక్కడకు వచ్చుచుం వుచు నుండు వారిచేతనే చిక్కినది కాని యిల్లు దాంటిపోలేదని 
చెప్పెను. ఇంతలో రాజశేఖరుండుగారి ముఖ ప్రక్షాళన మయినందున “నందలుం గలిసి 
లోపలికి బోయిరి. నడవలో నిలుచుండి హరిశాస్తులు వస్తువును దెప్పించి యిచ్చుటకు 
తనదే భారమనియు, మ న వ యంత్రము వెనదను కాబట్టి 
యాసమయమున కింటనున్న సేవకు లందజను సిద్ధముగా నుంచవలయు ననియు, 
జెప్పి, “లోపలనుండి కొంచెము బియ్య మిప్పుడు తెప్పింపుడు” అని కోరెను. సిద్ధాంతియే 
లోపలికి? బోయి యొక పళ్ళెముతో బియ్యమును దీసికొనివచ్చి శాస్తుల కోరిక ప్రకారము 
గృహమున గనంబడ్డ భృత్యవర్గమును బిలుచుకొనివచ్చెను. ఆమిందట శాస్త్రులు తన 


మంత్రప్రభావమును గొంచెము చిత్తగింప వలయు నని మనవిచెసి, అక్కడనున్నవారిలొ 
నెవ్వరైన నొక వస్తువును దస రహస్యముగా దాచినయెడల వారి పేరును జెప్పెద నని 
చెప్పి, తాను విధిలోనికి బోయెను. అప్పుడు రాజశేఖరుండుగారు తన యుంగరము 
నొకనిచేతికిచ్చి పదిలముగా దాపించి, యాతండు వచ్చి కూరుచున్న తరువాత శాస్తులును 
లోపలికిం బిలిచి యుంగర మును దాచిన వానిని జూపమని యడిగిరి. శాస్తులు తోడనే 
యక్కడ నున్న పదిమంది చేతులలో బియ్యమును బెట్టి యొకరొకరే వచ్చి వబేయ్యమును 
పళ్ళెములో బోయవలె నని చెప్పి తా నేమో మంత్రమును జపించుచుండెను. 
అప్పుడందజును వరుసగా వచ్చి బియ్యము పళ్ళెములో, బోసిరి. వెంటనే 
యతండుంగరమును దిసినవాం డీతండని చూపెను. అప్పు డక్కడనున్న వారందజును 
నద్భుతర సాక్రాంతు లయిరి. రాజశేఖరుండుగారును ఆతండు మహామంత్రవేత్త యని 
యొప్పుకొని సలసల లకి చేసి, పోయిన నగ యాతని మంత్రశక్తి చేత వచ్చునను 
నమ్మకముతో మధ్యాహ్న మున దప్పక రావలయునని పలుమారు. ప్రార్థించి తీసికొని 
రమ్మని సిద్ధాంతితను జెప్పెను. సిద్ధాంతియు శాస్తులును ముఖివిలాసముతో 
సల్లాపసుఖము ననుభవించుకొనుచు నీంటికి నడచిరో ఇక్కడకు వచ్చు నప్పుడే 
సిద్ధాంతియు శాస్త్రీయ రహస్యముగా నన్ని సంగతులను మాటాడుకొని రాజశేఖరుండుగా 
రిచ్చుబహుమతిలో చెఖీనగమును బుచ్చుకొనునట్టు సమాధానపడిరి. కాబట్టి 
రాజశేఖరుడుగారికి నమ్మ కము పుట్టించుటకయి ముందుగా చేయవలసిన తంతును 
కూడబలుకు కొన్న తరువాత, వస్తువును దాచినవా(డు పళ్ళెములో బియ్యము 
పోయానే వెనుక దాను బోసెదననియు వాడే దానిని తీసి దానినా డని చెప్పవలసిన 
దనియు సిద్ధాంతి యింటివద్దనే నిర్ణయము చేసి నందున శాస్తులాతని సాహాయ్యముచేత 
నిమిషములో నుంగరము దీసినవానిని చూపంగలిగ౧ను. 


మధ్యాహ్న భోజనము చేసి బయలుదేణీ కావలసిన పరి కరములతో సిద్ధాంతియు 
హరిశాస్తులను రాజశేఖరుండుగారి యిల్లు చేరిరి. అంతకు మునుపే ముంటగల 
పరిచాల్‌కులును తక్కినవారును రావింపశుడిరి. హరిశాస్తులకు వినంబడునట్లుగా 
సిద్ధాంతి రథోత్సవ సమయమున రుక్మిణితో నెవరు వెళ్ళిరో 9 కాసుల పేరు పోయినప్పు 
డెద్వీరెవ్వరెచటనుండిలో యాసంగతులు వెంట వెళ్ళినవారి నడిగి తెలుసుకొనుచుండెను. 
అంత సిద్ధాంతి వచ్చి రహస్యముగా శాస్తుల చెవులో నొకమాట చెప్పి మరల వెళ్ళి 
యేమేమో సంగతులను మాటాడుచుండేను. ఇంతలో రాజశేఖరుండుగారు వచ్చి 
వారినందజీకిని లోపలికి రండని పిలిచిరి. హరిశాస్తులు అమ్మవారి పెట్టెను తీసికొని 
యిప్పుడే వచ్చెదనని చెప్పిపోయి గడియసేవు తాళి యెత్తడిపెట్టెను పట్టుకొనీ కుడిచేతికొక 
రాగి కడియమును దొడుగు కొని మరల వచ్చి అలికి దిగవిడచియున్న చావడిలో నల్లని 
పచ్చని ముగ్గులతో నొక్క విగ్రహమును చేసి, దాని నాభిస్థానమునం దాను తెచ్చిన 
యిత్తడిపెట్టెను బెట్టి మూత తీసి “జయజననీ” యని కేకవేపి కొంతసేపేమో కన్నులు 
మూసీకొని జపముచేసి, రాజశేఖరుండుగారి వంక జూచి యొక తెల్లకాగితము తెమ్మని 
యడిగెను. ఆ కాలములో కొండపల్లి కాగితములు తకు మటీయొకరీతి కాగితములు 


లెవు. రాజశేఖరుండుగారి కుమారుడు లొపలికి. బోయి యొక తెల్ల కాగితము 
దీసికొనివచ్చి యిచ్చెను. అప్పుడా కాగితము నందజును జూచుచుండగా సమానములైన 
యెనిమిది ముక్కలనుగాం జించి యందొక్క ముక్కను దనయొద్దనుంచుకొని తక్కిన 
యేడు ముక్కలను వారి కిచ్చివేసి, తా నుపాసించు దేవత యొక్క “క్తిచేత ఆ కాగితపు 
ముక్క =మరకదికి వస్తువును దొంగిలించినవారి పేరు వచ్చునని చెప్పి, యా ముక్కను 
ఇత్తడిప ట్టైలో బెట్టి నిమిషమందుంచి యొక మంత్రమును జదివి యా ముక్కను మరల. 
బయికిం దీసి తన చేతి లోనే పట్టుకొని యందజకును జూపి, దానిని క్రిందనునిచి 
మూలలను కుంకుమ రాచి, హారతి" కర్పూరపు తునకతో దానిమీంద బీజాక్షరము అను 
యంత్రమును రను కిందనుంచి, యొకరొకరే వచ్చి దానిమీద జేయివైచి పొండని 
యాజ్ఞాపించెను. స్పష్టముగా గనబడుచున్న యా తెల్లకాగితము మీద నెల్లవారును 
చేతులు చేసి పోయు యేమి జరుగునో చూతమను' వేడుకచేతం దమ స్థానముల 
గూరుచుండి చూచుచుండీరి. అందబును ముట్టుకొ ని పోయిన తరువాత హరి 
శాస్తులాముక్కనుదిసి సాంబ్రాణిధూపము వేసి, హారతీకర్పూరము వెలిగించి దానిమింద ఆ 
ముక్కను నాలుగయిదుసారులు మోపి రాజ శేఖరుండుగారీ చేతికిచ్చెను. ఆయన చేతిలో 
బుచ్చుకొని చూచునప్ప టికి దానిమీద పెద్ద యక్షరములతో 'చాకల సరడు” అని వ్రాసి 
యుండెను. ఆ కాగితము పయికెత్తగానే యల్లవారికిని స్పష్టముగా వంకర యక్షరములు 
కనబడుచుండెను. _దగ్గరనున్నవారిలోనొకరు దానిని ' పుచ్చుకొని చదువునప్పటికి 
చాకలిసర్వ డొకండు తప్ప మిగిలిన వా రందజును నద్భుత ప్రమోదమగ్న మానసులయి 
చప్పటలుగొట్టి శాస్తుల శక్తిని ఉపాసనాబలమును వేయినోళ్ళం గొనియాడణోొచ్చిరి. కొంద 
అక్కడ నున్నవారీలో “విడె నగ దీసిన దొంగ; అప్పుడు వెనుక నిలుచున్నా? డని వానిని 
నిందింప సాగిరి, సీత వచ్చి కాసుల పేరు పోయినప్పుడు సర్విగాఃడు పండ్లు చేతిలో 
బట్టుకొని మా వెనుక నిలువం బడినాండని చెప్పెను. అందు ముద నందఠును నగ 
హరించిన వాడు చాకలి సర్విగాడుతప్ప మణీ యొకడు కాడని నిశ్చయించిరి. 
ఇంటనున్నవారును రాజశేఖ రుడుగారునుకూడ ఆ ప్రకారముగానే నమ్మిరి. ఆ వస్తువును 
శిస్తు ముగా దెచ్చి యిమ్మని యడిగినప్పుడు, ఆ చాకలివాండు కంటికి నేలకు నేకధారగా 
రోదనముచేయుచుం దా నేదోషము నెజుంగనని బిడ్డలమీ(దను భార్యమీందను ఒట్లు 
పెట్టుకొ నసాగను. కాని యది యంతయు దొంగయేడుపని యెల్లవారును నిశ్చయము 
చేసీకొ నిర. నయమున భయమున వాని నెన్నివిధముల నడిగినను వాడు తాను 
నిరపరాధి ననియే చెప్పి యేడ్సుచు వచ్చినందున, హరిశాస్తులు రాజశేఖరుడుగారిని 
చాటునకు మాటి యని పిలుచుకొనిపోయి “మీ సెపవయినపక్షమున దీనికి 
ప్రయోగముచేసి పోయిన వస్తువును దెప్పించెది నని చెప్పె ప్పెను. వాండు 
చిన్నతనమునుండియు మిక్కిలి నమ్మకముగా బనిచేసినవా. డయినందున 
వానికేహానియం జేయ నొడంబడక రాజశేఖరుండుగారు వానిని కొలువునుండి మాత్రము 
తొలగించివేసిరి. వాడు తాను నిరపరాధి నని యేడ్చుచు నింటికి. బోయెను. మొదట 
సిద్ధాంతి శాస్త్రుల చెవిలో రహస్యముగా జెప్పినది చాకలి సర్వని పేరు వ్రాయమనియే, 
అతః డమ్మవొరి పెట్టెను దెచ్చుమిషమీద. వెలుపలకు(బోయి యొకకాగితపు ముక్కమీద 


నిరుల్లిపాయల రసముతో “చాకల సరడ "ని యక్షరజ్ఞానము చక్కగా లెక పోవుటచత వా 
ఒత్తు (వ) పొం గొట్టి వ్రాసి యాజ పెట్టి పెట్టెలో బెట్టుకొనివచ్చెను. రాజశేఖరుండుగారి 
కుమారుండు కాగితమును తీసికొనివచ్చినప్పుడు తా నాపేరును వ్రాసిన కాగిత మంత 
ముక్కను జింపుకొని తక్కినదాని నిచ్చివేసి, దానిని పెట్టెలో బెట్టినప్పుడు మార్చి మొదటి 
తన కాగితమును పయికి దిసెను. అదియు మునుపటి కాగితమువలెనే యున్నందున 
నెవ్వరు ననుమానపడలేదు. ఆ కాగితముమీ(ద హారతికర్పూరముతో బీజా క్షరములు 
వ్రాసినది యుల్లిపాయలకంపు పోవుటకేకాని మణి యొకందునకు( గాదు. తరువాత 
సాంబ్రాణిపొగలో ను కర్పూరపు దిపముమిందను పొగచూరం బెట్టుట మున్నుకనబడకుండ 
నున్న యక్షరములు స్ఫుటముగాం గనబడునట్టు చేయుటకయి కావించిన తంత్రము. ఈ 
ప్రకారముగా తన మంత్రీప్రభావముచేత శాస్తు లంతటి ఘనకార్యమును జేసినందునకయి 
వస్తువు దొరకకపోయి నను రాజశేఖరుండుగా రాతని కొక ధోవతుల చాపును కట్టబెట్టి 
నాలుగు రూపాయిల రొక్కము నిచ్చిరి. ఇంటికిబోయినతరువాత హరిశాస్తులను 
సిద్ధాంతియు వానిని సమభాగంబులుగాం బంచు కొనిరి. 


ఆ మటునాడు జాము ప్రాద్దెక్కిన తరువాత రుక్మిణి యొక్కతెయు పడమటింటి 
పంచపాళీలో గూరుచుండి యెజుకత చెప్పిన గడువు నిన్నటితో వెళ్ళిపోయెనే. యింకను 
మగడు రాడాయెనే యని తలపోయుచు వస్తువు పోయినందునకయి విచారించు 
చుండెను. ఆ సమయమున నిరువది సంవత్సరముల వయసుగల యొక చిన్నవా(డు 
లోపలికివచ్చి చేతిలోని బట్టలమూంటను క్రిందంబడ వైచి రుక్మిణి మొగము వంకంజూచి 
పెద్దపెట్టున 'నేడ్చెను. అది చూచి రుక్మిణీ సంగతి యేమో తెలిసికొనకయే తానును 
నేడ్వ(జొచ్చెను. ఆ రోదన ధ్వని విని యింట నున్నవా రందజును లోపలినుండి వరు 
గెత్తుకొనివచ్చి యేమియని యడిగిరి. అప్పు డాచిన్నవాండు గ్రుడ్లనీరు గ్రుక్కుకొనుచు 
గద్దదస్వరముతో రుక్మిణిమగండు నృసింహ స్వామి కాశీనుండీ వచ్చుచు త్రోవలో 
జగన్నాధమువద్ద పుష్యశుద్ధ నవమినాడు. గ్రహణి జాడ్యముచేత ' కాలధర్మము 
నొందెననియు,దహనాదికృత్యము అను తానే నిర్వహించితిననియు. జెప్పెను. ఆ మాటలు 
విన్నతోడనే ఇంటనున్నవా రందఖును నొక్క సారిగ గొల్లుమని యేడ్చిరి.ఆ యాక్రం 
దనధ్వని విని చావడిలోనున్న రాజశేఖరుండుగారును పొరుగిండ్లవారును వచ్చి 
కారణంబును దెలిసికొని పలుతెజింగుల విలపించిరి. అప్పు డక్కడనున్న పెద్దలందజును 
వారి నోదార్చి వారిచే స్నానములు చేయించి వేదాంత వచనముల నుపడేశింపసాగిరి. 
ఇట్టు కొన్ని దిన ములు జరిగిన తరువాత బంధువులు మొదలగువారు రుక్మిణికి 
శిరోజములు తీయించు విషయమయి రాజశేఖరుండుగారితో బ్రసంగించిరి గాని, ఆయన 
కొమార్తెమిది ప్రేమచేత చిన్నతనములోనే యాపని చేయింప నొప్పుకొన నందున, 
నందజును గూడ దానివలన నొక బాధకము లేదనిచెప్పి యాయన చెప్పినవిధమే 
మంచిదని యొప్పుకొనిరి. 


మన దేశములో పతిరహితులగు యువతుల దురవస్థను తలంచకొన్న మాత్రమున 
పగవారికయినను మనస్సు కలుక్కుమనక మానదు. పతిశోకమును మజిచునట్లు చేసి 


యాదరింప వలసిన తలి దండ్రులె జీవితశ్వరులు పోయి. దు:ఖసముద్రములో 
మునింగియున్న తమకడుపున బుట్టిన కొమార్తిలను కరుణమాలి సమన్తాలంకారముల 
కును దూరురాండ్రనుజేసి, తలగొణిగించి కురూపిణులజేసి ముసుగు వెసి మూల 
గూర్చుండంబెట్టదురు; రెండుపూటలను కడుపునిండ తిండియయిన బెట్టక మాడ్చి 
యందటీ భోజనములు నయిన తరువాత మూడుజాముల కిన్ని మెతుకులు ఎయుదురు; 
మనసయినను మంచిబట్ట కట్టుకోనియ్యక, అంచులేని ముతక బట్టనే కట్టుకోనిత్తరు. 
వేయేెల? మగండుపోయిన వారిజివనములనే దుఃఖభాజనముగాశిసి, వారిని జీవ 
చ్చనములనుగా నుంతురు. ఎవ్వరును పెట్టినవిగాక పుట్టుకతోనే భగవంతు. 
డలంకారము దయచేసినట్టియు చిన్నప్పటినుండియు చమురురాచి దువ్వి వ్ర పాణముతో 
సమానముగా పెంచుకొ నుచున్నట్టియు చక్కని శిరోజములను నిర్ణయు(డైన మంగలివాని 
కత్తి కొప్పగించుట కంటె మానవతులకు ప్రాణత్యాగమే మేలనీ తోచును; ఇంట(గల 
కష్టమయినట్టియు నీచమయినట్టియు పనులన్నియు వారిమీదనే పడును; పుట్టినింటం 
జేరగానే, వదినెలను మటజబదండ్రును దాసి నిగాం జూతురు: గారవమను మాట 
యుండదు; శుభకార్యముల యందు నలుగురిలో దలయెత్తుకొని తిరుగుటకు నయకోక 
పోగా మొగ మగపడినమాత్రముగ మిందిమిక్కిలి యెల్ల వారును దుశ్శకునమని 
దూషింతురు. ఈ హేతువుచేతనే “ధవ యను మాటయె 'ఏనుటకు శూలమువలె గర్ల 
కఠోరముగా నుండును; ఎవ్వనినైన “విధవా యను పేరను బిలిచిన మాత్రమున 
ఘోరమయిన తిట్టుగా నెంచుకొని వాడు మండిపడును. 


ఈ స్థితి యంతయు కన్నులకు గట్టినట్టగపడి, ఆ వర్తమానము తెలిసినదినము 
మొదలుకొని రుక్మిణి రాత్రియుం బగలును గదిలోనుండి వెలుపలికిరాక నిద్రాహారములు 
మాని మగనికయి శో కించుచు గృశింపసాగెను. విచారమునకు( దోడు దేహమున నేదియో 
వ్యాధి కూడ నాశ్రయించెను. ఆమె లేవలేనంత బలహీనురాలగు వజకును వ్యాధి 
సంగతిని నెవ్వరును కనుగొన్నవారు కారు. కను గొన్నతోడనే రాజశేఖరుండుగారు 
ఘనవైద్యుండని ప్రసిద్ధికెక్కిన జంగము బసవయ్యను పిలిపించి చేయి చూపించిరి. 
అతడు రుక్మిణి పరున్న మంచముమీందం గూరుచుండి యెడమచేయి పట్టుకొ ని నాడిని 
నిదానించి చూచి వాతనాడి విశేషముగా నాడుచున్నదని చెప్పి యామెకుం బెక్కు 
దినములనుండి శీతజ్వరము వచ్చుచున్నదనియు వెంటనే కనుగొనకపోవుటచేత 
జ్వరము దేహములో జిర్లించిన దనియు. జెప్పి వైద్య గ్రంథమునుండి-శ్లో॥ పారాదార్వి 
మహాబలా త్రికటుకాజాజిర సో నాస్తధా! విష్ణుక్రాంతసినాడికా గృహభవోధూమ 
స్తులస్యాద్వయం నారంగస్య శలాటపత్ర మరలు త్వకృత్ర నిర్గండికా భారీ పక్ష 
పటచ్చదాచ్చ సకలాన్‌ నీతజ్వరాన్నాశయేత్‌ -అను శ్లోకమును జదీవి, తెప్పింపవలసిన 
వస్తువుల నొక కాగి తముమీ(ద వ్రాయించి యప్పటి కింటికి. బోయెను. ఆ 
మధ్యాహ్నమునకే రాజశేఖరుండుగారు "వస్తువుల నన్నిటిని డెప్పించి వైద్యు నకు 
వర్తమానము నంపినందున, అతండువచ్చి వస్తువులను చూర్ణము చేయించి పొట్టములు 
కట్టి, తేనె యనుపానముచేసి మూడు వేళలను మూడు పొట్టము లిమ్మని చెప్పి, నూనె, 


గుమ్మడి, బచ్చలి, వులుసు, కంద, పనస మాత్రము తగులంగూడదని పథ్యమును 
విధించి, ప్రతిదినమును రెండు పర్యాయములు వచ్చి చేయి చూచి గుణమును కట్టుకొని 
పోవుచుండును. మొదట రుక్మిణికి శరీరము కొంచెము స్వస్థపడ నారంభించినదీ కాని 
తరువాత రాత్రులు పలువరింతలు పట్టి జ్వర మధికము కాసాగెను. అప్పుడు వైద్యుని 
బిలిచి జ్వర మింకను నిమ్మళించలేదేమని యడుగగా, అతడు “రెవత్యా 
మనురాధాయాం జ్వలో బహుదినంభవేత్‌” అని చదివి యీ జ్వరము రేవతీ నక్షత్రమున 
వచ్చినదికాన బహుదినము లకు. గాని పోదని చెప్పెను. కాని యాతని మాటలయం 
దంతగా నమ్మకము చిక్కక గ్రామములోనున్న మజీయొక వైద్యుని. బిలి పించి, 
రాజశేఖరుడుగారు రుక్మిణిని జూపించిరి. అతడు చేయి చూచి పైత్యజ్వర మని చెప్పి, 
మూడుపూటలలో రుక్మిణిది వజ్రశరీరము చేసెదనని ప్రగల్బవచనములు పలికి, 
ఆతనియొద మాటలేకాని మందులు విస్తారముగా లేనందున వాడుక ప్రకారముగా 
“లంఘనమ్‌ పరమౌషధిమన్న యొక్క "సూత్రముననే శరణముగావించుకొని లంక 
ణములు కట్టనారంభించెను. అతడు నవజ్వరపక్వము కావలెనని పలుకు చున్నను 

లక్ష్మ చేయక, దినదినక్రమమున రుక్మిణి శుష్కించి యంత కంతకు మజీంత 
బలహేనురాలగుచుండుట చూచి యాతని వైద్య మును మానిపించి, మరల 
మొదటివైద్యునినే రావింపంగా నతడు వెంటనే పథ్యము పెట్టించి యౌషధ సేవ చేయింప 
నారంభించెను. ఆ యౌషధబలమున వ్యాధి కొంచెము మళ్ళుముఖము పట్టినను, ఒక 
పట్టున నిశ్శేషమయినదికాదు. 


ఈలోపల మాణిక్యాంబ యొక యాదివారమునాండు నాలుగు గడియలకు( 
దెల్లవాయుననంగా లేచి సుబ్బమ్మను వెంటబెట్టుకొని యెవ్వరును వెళ్ళకముందే ముందుగా 
దాము వెళ్ళవలెనని బయలుదేజీ కొమార్తెమీంది ప్రేమచేత దాను స్వయముగానే 
కోరలమ్మగుడికి సోదె యడుగుటకయి వెళ్ళెను. ఆ గుడియొద్ద నున్న మాలది 
మాణిక్యాంబ ధూపము వేసినమీ(దట నిషదేవత తన కావేశమయి నట్టు కనబడి తాను 
రుక్మిణి పెనిమిటినని బయలపడి, కాని దెశములో దిక్కుమాలిన పక్షినయి చచ్చిపోతినని 
యేడ్చుటయే కాక తాను రుక్మిణిమీంది మోహముచేతం వచ్చితిననియు, ఆమెను 
దనయొద్దకు దీసికొనిపోయెదననియు జెప్పెను. ఆ సంగతులు చెప్పునప్పుడు 
మాణిక్యాంబయు సుబ్బమ్మయు(గూడ నేడువసాగిరి. ఆ యుద్రేకము శాంతి పొందిన 
పిమ్మట వారా మాలదానికి సమర్పింపవలసినదాని నర్పించి యింటి బోయిరి. రుక్మిణకిని 
రాత్రులు కలలలోను పగలు సహితము కన్ను మూసికొనునప్పడును మగ డెదుటం 
గనబడు చుండెను. ఒకానొకప్పుడు మాటాడునట్టు నహిత మామెకు విన 
బడుచువచ్చెనుగాని యా మాటల నామె గ్రహింప గలిగినదికాదు. ఆమె యొకానొకప్పు 
డెవ్వరో గుండెలమీంద నెక్కి కూరుచున్నట్లు తలంచి నిద్రలో గేకలు వేయుచుండును. 


ఇట్టుండ(గా నొకనాండు హరిశాస్తులు వికృత వేషముతో మరల వచ్చి రుక్మిణిచేయి 
చూచి భూతనాడి యాడుచున్నదనో చెప్పెను. బైరాగిచేత విభూతి పెట్టించి లోపలికి 
తీర్థమిప్పించిరి కాని, అందువలన రుక్మిణి కేమియు గుణమగపడలేదు. ఒకనాం డొక 


బుడబుడక్కలవాండు. నెత్తిమింది తలగుడ్డల్‌? బక్షియాక లను బుజముమింద 
వేపబెత్తముల కట్టయు, వీపన బెత్తము లకు వేలాడ. గట్టిన పెద్దతోలునంచియు నుండ 
డక్క వాయించుచు వచ్చి మాణిక్యాంబ శకున మడిగినప్పడు “గీతలను బొమ్మ లను 
వేసియున్న తాటాకుల పుస్తకము చూచి తీర్థమునకు వెళ్ళిన దినమున 
రావిచెట్టమిదనుండి వచ్చి యొక కామినీగ్రహము సోజీన దనియు దిగందుడుపు పెట్టినం 
బోవుననియు, జెప్పి యొక వేరు ముక్క యిచ్చి దానిని వెండి తాయెతులో బెట్టి 
దండచేతికి. గట్టు మనిచెప్పి యొక రూపాయ పుచ్చుకొని పోయెను. ఆ ప్రకారముగా 
మాణిక్యాంబ రుక్మిణికి దిగందుడుపు పెట్టెనుగాని యందు వలనను గార్య మగపడలేదు. 
ఒక దినమున సుబ్బమ్మ కావేశము వచ్చి వేంకటేశ్వరులు బయలంబడి యదియంతయు( 
దన మాహత్మ్యమే యనియు, కొండకు వచ్చి తనకు నిలువుదోపి బ్బెద నని తల్లి 
మ్రైొక్కుకొన్న పక్షమున సర్వము నివర్తియగు ననియు జెప్పెను. ఆ ప్రకారమే చేసిదనని 
మాణిక్యాంబ మ్రొక్కు కొని తన నగలలో నొకదానిని ముడుపుగట్టిను గాని దాని వల నను 
రుక్మిణి దేహ స్థితి యనుకూలదశకు రాలేదు. అంతట హరిశాస్తులు వచ్చి యీరాత్రి 
చిన్నదానిచేత( బలికించి దయ్యమును వదలంగొట్టె దనని ప్రతిజ్ఞ చేసి, తాను నాలుగు 
గడియల ప్రొద్దు వేళ నే వచ్చి చావడి యలికించె దానినిండ 'రంగు ముగ్గులతో ధైర్య 
శాలులయిన "పురుషులు చూచినను భయపడునట్టుగా వికృతమయిన స్తీ విగ్రహము 
నొకదానిని వెసి తాను స్నానము జర జట్టు “విరియ బోసికొని కుంకుమముతో 
మొగమంతయు నొకటే బొట్టు పెట్టుకొని, రుక్మీణిని స్నానము చేయించి తడిబట్టతో 
నాపట్టనడుమః. గూరు చుండంబెట్టి మొగమునకు విభూతి రాచి చుట్టును 
బిందెనాదములు మోగునట్టు మనుష్యులను నియమించి, కన్నులు మియిమిట్లు “గాన 
నెదురు గొప్ప దీపములు" పెట్టించి, మంచి వారికి సహితము పైత్యో ద్రేకముచేయు 
ధూపములు వేయుచు, చుట్టుపట్ల యిండ్లలోని పిల్ల లందును జడిసీకొనులాగున “హాం” 
“హీం” అని పెదగొంతుకతో టీజాక్షరముల నుచ్చరించుచు, గ్రుడ్లెజ్లి చేసి వ 
పుచ్చుకొని కొట్టంోయినట్టుగా రుక్మిణమీందికి వెళ్ళి “ఉన్నది యున్నట్టుగాం జెప్పు” మ 
కేకవేసేను. ఆ వటికే దేహన్మృతి తప్ప వికారముగా జూచుచున్న యారుక్శిణి తల్లి స 
వెళ్ళివచ్చి చెప్పిన ప్రకారముగా తాను నృసింహస్వామి ననియు భార్యమీంది' మక్కువ 
తీజక వచ్చి యావహించినాండ ననియు, తనతోగూడ నామెను దీసికొనిపోయెదననియు 
పలికెను. అంత నాపైత్యోద్రేకము పోవునట్టుగా రుక్మిణి మొగమున కేమో రాచి యామెకు 
తెలివివచ్చినమీందట లోపలికి గొనిపోయి శైత్యోప చారములు చేయుడని దగ్గజి 
నున్నవారితోజెప్పి, ఆహరిశాస్తులు యింటికి _బోయెను.రుక్మిణి యాదినమును 
మయినాడును " బలహీన “ముగాను మత్తుగాను పడియుండెను. మయునాంటి 
యుదయమున మరల హరిశాస్తులు వచ్చి రుక్మిణిని పట్టినది మొండిగ్రహ మనియు, 
see గాని శాబలములచేత సాధ్యము కాదనీయు, అయినను తానుజేసిన 
తపస్సంతయు ధారపోసి వదలంగొట్టెదననియు జెప్పి, రాత్రికి తొమ్మిదిమూరల 
క్రొత్తవస్తమును, అఖండము నిమి" త్తము మణుగునేయియు పుష్పములను, 
ఆయిమూరల జనపనార త్రాడును, నాలుగు మేకులును, రెండు కుంచముల నీరుపట్టు 


లొతైన యిత్తడిపళ్ళిమును సిద్ధముచయించి రెండవ త్రొవలోని యొక గదిని 
గో మయముతో నలికించి యుచండని రాజశేఖరుండు గారితో జెప్పిపోయెను. 
రాజశేఖరుడుగా రాప్రకారము సర్వము జాగ్రత్తపెట్టించి యాతనిరాక 
కెదురుచూచుచుండిరి, ఆతడు రాత్రి తొమ్మిదిగంట లయినతరువాత వచ్చి గదిలో 
అఖండదీపమును వెలి గించి, అమ్మవారి పెట్టెను దాని సమీపమున నుంచి, బియ్యపు 
మ్రుగ్గుతో గదికినడుమ నొక చిన్న పట్టుపెట్టీ యందులో రుక్మిణిని గూరుచుండటెట్టి 
కొంచేముసేపు తనలో నేమో మంత్రమును జపించి దిగ్భంధనము చేసి గది 
Ll మంత్రోదకమును చల్లి రుక్మిణి నావలకుు దీసికొనిపోవచ్చునని చెప్పి, 
ఆమెను లోపలికిం గొనిపోయిన తరువాత గదితలుపు లోపలగడియ వేసికొని గడియ 
సేపుండి వెలుపలికివచ్చి పయిని తాళమువేసి, ఆ గ్రహమునకు బ్రతికి యున్న కాలములో 
నృసింహమంత్రము వచ్చియున్నది, కాబట్టి యది యేదేవతకును లోబడునది కాదనియు, 
తన యావచ్చక్తి విని యోగించి గదిని విడిచి రాకుండునట్టు బంధించి మాత్రము వచ్చితి 
ననియు, తా నీవలనుండి శరభసాళ్వమును బ్రయోగించినచో ఘోర యుదముజచేసి 
లోబడును గాని మటియొక విధంగా లోబడదనియు చెప్పి-"ఓం-ఖేం-ఖం-ఘ్రసీ-హుం- 
ఫట్‌ - సర్వశత్రు సంహారిణే- శరభసాళ్వాయ- పక్షి రాజాయ-హుం-ఫట్‌-స్వాహా”-ఆని 
శరభ సాళ్వమును పునశ్చరణ చేయనారంభించెను. రెండుమాజులు మంత్రము 
నుచ్చరించునప్పటికి గదిలోనుండి యొకమనుష్యుని మటిీ యెవ్వరో కొట్టుచున్నట్టు 
చిన్నచిన్నదెబ్బలు వినబడినవి; ఆ పిమ్మట నొక పెద్ద దెబ్బ వినబడెను. ఈ ప్రకారముగా 
నరగడియ సేపు దెబ్బలు వినణబడుచువచ్చి సద్దడంగీనతరువాత గ్రహము సులభముగానె 
దొరికెననియు దానినిప్పుడే తీసికొనిపోయి శోదావరిలో గలి పెద ననియు జెప్పి 
తానొక్క(డును గదిలోనికిబోయి యందలి సమ స్త వస్తువులను దీసికొని హరిశాస్తులు 
వెళ్ళిపోయెను. ఆ మయటుచటి దినము మొదలుకొన్‌' క్రమక్రమముగా రుక్మిణి జబ్బు కోదలి 
యారోగ్యమును బొందసాగెను. తరువాత నా బ్రాహ్మణు డొకదినము రాగి రేకుమింద 
నొకప్రక్కను ఆంజనేయ విగ్రహమును బిజాక్షరములను, రెండవప్రక్కను ఎటుకూడినను 
ముప్పదినాలుగు వచ్చునట్లుగాం బదు నాఖుగదులుగల దిగువ నున్నరీతి యంత్రమును 
వేసి, ఆ రక్షరెకును రుక్మిణి మెడకు. గట్టి యదియున్నంతకాలము నేవిధమయిన గాలియు 
సోశదని చెప్పెను. కొమార్తె యొక్క గ్రహబాధ నివారణ 


చేసినందునకయి రాజశేఖరుడుగారు శాస్తులకు దోవతులచాప కట్టం బెట్టుటయేకాక 
నూటపదియాజురూపాయలను బహుమాన మేచ్చిరి. శాస్తులారాత్రి అమ్మవారి పెట్టెను 
దెచ్చినప్పుడందులొ అ కొన్ని బొమ్మరాళ్ళను మాత్రము తేచ్చుకొనెను. ఆవలి కందజను 
బంపి వేసి తా నొక్కండును లోపల. గూరుచున్నప్పుడు తలువువేసికొని, గదియొక్క 
మట్టిమిద్దెకు నడుముగా మేకలను దిగంగొ ట్టి యామేకు లకు జనుపనార త్రాడును గట్టి, 
క్రొత్త త్రబట్టలో గొంతముక్కను జించి వానికి గొచెము కొంచెము దూరముగా బొ మ్మరాళ్ళను 
ముడి “వైట్‌ గుడ్డను దెట్టముగా నేతిలో ముంచి యొకకొనను జనుపనార త్రాడుకు 
వ్రేలాడలట్టి, దానీకి సూటిగా క్రింద భూమిమీద పళ్ళెము నిండ నీళ్ళుపోసి నీళ్ళలో 
పువ్వు లను ప బటిచి, ఆ గుడ్డ కొనను దీపమంటించి హరిశాస్తులు వెలుపలికి 
వచ్చెను. ఆతం వలకు వచ్చిన రెండుమూడు నిమిషముల కెల్లను గుడ్డియంటు కొనగా 
మండుచుండెడు చమురుబొట్లు నీటిలోబడి టప్పుమని మను ష్యునిమీంద దెబ్బ 
వేసినట్టు చప్పుడు కాసాగెను. “ఆవల బొమ్మ రాళ్ళవజకును కాలినప్పు డారాయి యూడ 
నీళ్ళలోబడి గొప్ప ధ్వనిని జేయుచు వచ్చెనుగాని పళ్ళెములో నడుగునం 
బువ్వలుంటచేత నిత్తడి పళ్ళిముమింద వాయించినట్టెంతమాత్రము వినంబడినదికాదు. ఆ 
గుడ్డయంతయు మండిపోయినతరువాత ఆతడు" లోపలికి? బోయి మసి మొదలగు 
వానీని పూర్ణముగా నెత్తుకొని వెడలిపోయెను. 


రాజశేఖరుండుగారు సువర్ణవిద్యను గ్రహింపవలెనను నపేక్షతో నిత్యమును బైరాగికి 
సమస్తోపచారములను జరిపించుచు, ఆతని సమయము కనిపె ట్టి యనుసరించుచు, 
ఆతం డొకనాడు గంజాయి త్రాగి యుల్లాసముగాం గూరుచున్నపుడు చేరబోయి 
వినయముతో “బావాజీ: లో కములో సువర్ణము చేయు విద్య యున్నదా?” అని 
యడిగెను. అతడు మందహాసము చేసి “ఉన్నది” అని చెప్పెను. ఆ పయిని మాటల 
ధోరణిని “ఆ విద్యయొక్క సంగతి యెటువంటి” దని రాజశేఖరుడుగారు మహాభక్తి 
శ్రద్ధలతో చేతులు జోడించుకొని యడిగిరి. అందుమీంద నతడు “ఆ సంగతి 
పరమరహస్యమయినను నికు. జెపి ప్పెదా నని పూర్వయుగములలో స్పర్శవేదివలన 
నినుము బంగారమగుచు వచ్చినుగాని యీ కలియుగములో స్పర్శవది లేద నియు, 
పూర్వము శంకరాచార్యులవా రొక యూండిగవానికి సువర్ణ ముఖి యను విద్య 
నుపదిశింపంగా వాడు చిరకాలము బంగారమును జేసి కడపట యోగులలో గలసి వారి 
కుపదేశించి దేహము చాలించె ననియు, తన గురువా విద్యను తన కుపదేశించెను గాని 
మంత్రము యొక్క పునశ్చరణము పూర్తికానందునం దనకది యింకను ఫలింప లేదనియు, 
తా నిప్పుడు పసరులతో మాత్రమే బంగారమును జేయ గలననియు, 
రాజశేఖరుండుగారిమీంది యనుగ్రహముచేతనే చెప్పినట్టు చెప్పి, ఎల్లవారును దన్ను 
బంగారము చేయమని బాధింతురుగాన ఆ సంగతిని మహారహస్యముగా నుంచవలెనని 
కోరెను.రాజశేఖరు(డు గారు తా నా ప్రకారము గోప్యముగా నుంచెదనని ప్రమాణముచేసి 
తనకు సువర్ణముచేయు యోగమును జెప్పుండని బహువిధముల వానిని బ్రార్ధించిరి. 


దానిపయిని ఆ బైరాగి యది గృహస్థులు చెయంగూడ దనియు, చెసినయెడల వంశ క్షయ 
మగుననియు( "జెప్పి తనయెడలో విశ్వాసముగలవారికి తానే బంగారమును జేసి 
యిబ్బెదనుగాని యోగ మును మాత్రము చెప్పనని చెప్పెను. 


అందుమీంద బంగారమునైనం జేయించుకోవలెనను నాశ పుట్టి మజణజింత 
శ్రద్ధాభక్తులతో నాతని నాశ్రయించుచు నొకనాంటి యుదయకాలమున రాజశేఖరుండుగారు 
పాలును శర్కరయు( దీసికొని వచ్చి యిచ్చి కూరుచుండియుండంగా, ఆ బైరాగి 
రాజశేఖరు(డుగారి మీందం దనకు బరిపూర్ణానుగ్రహము గలిగినట్టు ముఖచిహ్నముల 
వలన గనంబజచుచు నొక బేడయెత్తు బంగారమును బేడయెత్తు వెండిని దెమ్మని యడిగి 
యాతడు తెచ్చి యిచ్చిన తరువాత . వానిని రెంటిని నొక గుడ్డలో కట్టి రాజశేఖరుండుగారు 
ల లగా నిప్పులలో వేసి కొంతసీ గుపుండనిచ్చి యొకి పసరును దానిమీద పిండి 
కొంచెముసేపు తాళి పట్టుకారుతో దీసి రెండుబేడాల యెత్తు బంగారమును చేతులో 
బెట్టెను. నే “రాజశేఖరుడుగారు మటలీంత వెండిని గలిపి యేకముగా 
బంగారమును జేసి పెట్టుండని వానిని బహువిధముల వేడుకొనిరి. అట్లు వేడుకోగా 
వేడుకోగా గోసాయి యాతని ప్రార్ధన నంగికరించి యింటంగల బంగారమును 'వెండినిం జేర్చి 
యొకమూటగట్ట నియమించెను. ఆతని యాజ్ఞాను సారముగా రాజశేఖరు(డుగారు 
తమయింటి( గలవారి నగలును వెండి పాత్రములను ధనమును ప్రోగుచేసి యొక పెద్ద 
మూటను గట్టి ఇంట నున్నవారు సహిత మెజుంగకుండ రహస్యముగ బై బైరాగియొద్దకు 
దీసికొని వచ్చిరి అతండు వెంటనే పిడకలదాలి పెట్టించి యా మూటను రాజశేఖరుడుగారి 
చేతులతోనే దానిలో బెటించి పుటమువేసి ఆయ నను లోపలికిబోయి విసన కట్టను 
దెమ్మని పంపెను. రాజశిఖరుండు గారు విసనకట్టను బట్టుకొని మరల వచ్చునప్పటికి 
బైరాగి గొట్ట ముతో నూదుచుండెను. అప్పుడు బెరాగి మజీకొన్ని పిడకలను పైనిబెట్టి 
మంట చేసి, తాను వేమగిరి కొండమీందనున్న మూలికలను గొనివచ్చుట కయి 
వెళ్ళేదననియు, తానుబోయి వానిని గొ నివచ్చి వనరు పిండిన గాని యంతయు 
బంగారము కాదనియు, దాను వచ్చులోపల పిడక లను వెసి మంట చేయుచు జాగ్రత్తతో 
గనిపె పెట్టుకొని యుండ వలయుననియు( జెప్పి, మూలికల నిమిత్తమయి వెళ్లెను. ఆతడు 
వనమూలికలకయి వెళ్ళి యేవేళకును రానందున, రాజశేఖరుండుగారు తామక్కడనే 
యుండి, బైరాగిని పిలుచుకొనివచ్చుటకయి మనుష్యు లను బంపిరి. వారును 
గొండయంతయు వెదకి యెక్కడను అతని జాడను గానక మందుచెట్టు దొరకకపోవుటచేత 
దూరపు కొండలకు బోయినాండేమో యనుకొని మరలి వచ్చి యా వార్తను జెప్పిరి. ఆ 
బైరాగి బంగారముచేయు మూలికలు దొరకనందున గాబోలు మరల రానేలేదు. అతని 
నిమిత్తమయి యొక దినమువజకు వేచియుండి రాజ శేఖరుండుగారు పటముదిసి 
చూచునప్పటికి దానియందు బంగార మును, వెండియు లేదుగా ని తెల్లని భస్మము మాత్ర 
ముండెను. నుల భముగా రజత భస్మమును నువర్ణ భస్మమును నయినందున 
రాజశేఖరుడుగారు పుటముదీసిచూచునప్పటికి దానియందు బంగారమును, 
వెండియులేదుగాని తెల్లని భస్మము మాత్రము ముండెను.సులభముగా రజిత భస్మమును 


సువర్ణ భస్మము నయినందున రాజశేఖరుడుగారు సంతొషించి పదిలముగా దానిని 
దాచిరి. కాని, యేమి కారణముచేతనో యా భస్మమునందు బరువుగాని సువర్ణాది 
భస్మముల యందుండు గుణముకాని కనపడలేదు. 


ఏడవ ప్రకరణము 


రాజశేఖరుండుగారి బీదతనము--సుబ్బమ్మ మరణము--బంధు మిత్రుల ప్రవర్తనము-- 
రాజమహేంద్రవర ప్రయాణము--గ్రహణ స్నానము. 


పూర్వము పుస్తకములయందు-శ్లో॥  ఆధివ్యాధి శతైర్దనన్య వివిధై 
రారోగ్యమున్మూల్యతే లక్ష్మీర్యత్ర పతంతితత్ర 'వివృత ద్వారా ఇవ వ్యాపద: || ఇత్యాదులగు 
ధనమే యాపదకెల్లను మూల మని బోధించు వచనములను జదువునపుడు 
పురాణవైరాగ్యముగలిగి రాజశేఖరుడుగారు దారిద్ర్యమును గోరుచు వచ్చిరి. లక్ష్మివలెం 
గాక యామె యప్పుయైన పెద్దమ్మవా రిప్పుడు నాశ్రిత సులభురాలు గనుక, అతని 
కోరికప్రకారము దారిద్ర దేవత వెంటనే ప్రత్యక్షమయి యాతని యభిమతమును 
సిద్ధింపంజేసినది కాని తాను మునుపనుకొన్న రీతిని పేదణీక మాతని కంత 
సుఖకరమయినదిగా గనుపించలేదు. ఇప్పుడు మునుపటివలె నిచ్చుటకు ధనము 
లేకపోయినది గనుక, ఈవజకు నాతని నింద్రుడవు చంద్రుండవని పొగడుచు వచ్చిన 
స్తుతిపాఠకు లందును మెల్లమెల్లగా నాతనిని విడిచిపె టి, ఆతనివలన ధనికులయు 
బాగుపడినవారియొద్దకు పోసాగీరి, అయినను రాజశఖరుండుగారు చేయి చాచి 
యాచించినవారి నూరక పొమ్మనలేక నోటితో లేదనునది చేతి తోనే లేదనుచు, తమ 
కున్నదానిలోనే వేళకు వచ్చి యడిగినవారికి భోజనము పెట్టుచుండిరి. అందుచేత నతిథి 
యెంతబీదవాం డయిన నంత సంతోషించుచుండునే కాని మునుపటివలె విందులకు 
విజయం చేయు మిత్రులవంటివా రెవ్వరు నిప్పుడు సంతోషపడుచుండలేదు. ఈ దాన 
ధర్మములకు సహితము కొంత ధనము కావలసియున్నది. కాబట్టి ఇంటంగల యిత్తడి 
సామానులను కుదువబెట్టి రాజశేఖరుండుగారు సొమ్ము తెచ్చుచుండిరి. అందుచే నానాటికి 
గృహమునంగల సొత్తు తక్కువయి కాపాడవలసిన భారము తగ్గుచుండెను. ఇట్లు కొంత 
కాలము జరగంగా నించుమించుగా నింటంగల జంగమ రూపమయిన సొత్తంతయు 
బుట్టలను, తట్టలును కొయ్యలునుగా మా అంజొచ్చిను. అప్పుడు సహిత మాతండు 
యాచించినప్పుడు లేదని యెవ్వరి మనసు లకును నొప్పి కలుగజేయ 
నిష్టములేనివాండయి, మున్నెప్పుడు నసత్యమన్నమాట నెణుం/గనివాడయినను దరిద్రత్వ 
దేవత యొక్కయుపదేశముచేత ధనదానములకు బదులుగా వాగ్దానములను మాత్రమే 
చేయనారంభించెను. ఆహా! మనుష్యులచేత దుష్కార్యములనుం జేయించుటలో 
దారిద్రమును _ మించినది మణీయొకటి లేదుగదా? ఆతం డీ ప్రకారముగా 
సర్వవిధములచేతను బాధపడుచున్నను, ఆ సంగతి నొరు లెుగకుండుటకయి భోజన 
పదార్థములలో దక్కువ చేసియైన మంచి బట్టలను గట్టుకొనుచు అప్పుచేసియైనను 
బీదనాదల కిచ్చుచుం బయి “కొకరితి వేషముతో బ్రవర్తీంచుచుండెను. ఆది యేమి 
మాయయో కాని లోకములో నెల్లవారును తాము సుఖపడుట కయి వహించుదానికంటె( 


దాము సుఖము ననుభవించుచున్నట్టిత రులకు. దొచునట్లు చెయుటకయియె విశేష 
శ్రద్ధను వహిం తురు, బీదతనమువలన,. గలుగు సౌఖ్యములను లాభములను వేదాంత 
గ్రంథములు వర్ణించి చెప్పుచు ధనము పాపమునకు గుదురని దూషింపుచున్నను, 
రాజశేఖరుండుగారు మాత్రము మనల నిదారిద్యుదేవత యెప్పుడువదలునా యని 
నిమిషమొక యొగముగాం గడపుచుండిరి; కాబట్టి యాత. డింత వజకును లక్ష్యముతో 
జూడని యదృష్టదేవత నిప్పుడు మజథీ మీ ప్రార్థింపసాగెను. దాని నాతం 
డెంతయాసపడి ఎెండుచు వచ్చినో యాయదృష్టదేవతయు నంతదూర ముగాం దొలంగ 
నారంభించెను. 


అట్టి సమయములోనే సుబ్బమ్మకు రోగము తిరుగంబెట్టినది. డబ్బులేక యిబ్బంది 
పడుచున్న సమయములోనే యుపవాసమును నుప్పిడులను సి దినమున 
కిరువదిస్నానములుచేసి తడిబట్టలు కట్టు కొని రోగపడి యొక్కువ కర్శును 
దెచ్చిపెట్టినందున  కామెమీ(ద నెంతో' కోపము వచ్చి రాజశేిఖరుండుగారు 
విసుగుకొనుచుండంగా పని నిమిత్రమయి వచ్చి తిరిగిపోవుచున్న యొక బ్రాహ్మణుండు 
దగ్గణి నుండి దిని యామెను దూషించిన లాభములేదని చెప్పి తాను వంట 
బ్రొహ్మణుండనుగా గుదిరెదననియు, ఆమెను మనసు వచ్చినన్నాళ్ళు రోగపడనిండనియు( 
జెప్పుటయేకాక వంటకు నలభీమ పాకములను మించునట్లు చేయ తానున్నందున 
నిష్టమున్నచో నామె మృతినొది నను బొందవచ్చునన్న యభిప్రాయమును సహితము 
సూచనగా గనం బజీచెను అతని దెట్టిసత్యవాక్కో కాని యాదినము మొదలుకొని తగు 
వైద్యుడు లేనందుననో, ఆ బ్రాహ్మణుడే పథ్యపానములు జరుపుచు వచ్చినందుననో 
ప్రబల యొకనాం డామెకు బ్రాణము మిందికి వచ్చెను. ఆ దినము నక్షత్రము మంచిది 
కాదని పురోహితుడు చెప్పినందున, ఆమెను విధిలోనికిం గొనిపోయి గోడప్రక్కను 
భూశయనముచేసి యొకచాప యడ్డము పెట్టిరి, ఆమెయు రాత్రి జాము ప్రొద్దు పోయిన 
తరువాత లోకాంతరగతురా లయ్యెను. ఆ దినము తెల్లవాజీన దనుక వింటనున్న వా 
రందజును పీనుంగుతో జాగరము చేసిరి. మటునాడు ప్రాఈకాలమునుండియు 
సమస్తప్రయత్నములు చేసినను, ఊరనున్న బ్రాహ్మణులలో నెవ్వరును సాహాయ్యమునకు 
వచ్చిన వారు కారు. రాజశేఖరుండుగారు తామే వెళ్ళి యొకచోట బోగముదాని యింట 
పినుంగుల విస్సన్నను పట్టుకొని సంగతిని దెలుపంగాం ఆతండు బేరముల కారంభించి 
పదియాజు రూపాయిలకు శవమును మోచుట కొప్పుకొని లేచివచ్చెను. ఇప్పుడు సహిత 
మాంధ్రదేశపు బ్రాహ్మణులలో ముఖ్యముగా స్మార్తులలో నెవరియింటనైన ఎవ్వరైనను 
మృతినాదినప్పుడు బంధువులును కులమువారును తక్కిన మతముల యందువలె 
దమంతట వచ్చి సాయము చేయుట లేకపొంగా వచ్చి ప్రార్థించినను రాక సాకులు 
బెపుటయు మొగము చాటువేయుటయు బ్రాహ్మణజాతి కంతకు నవమానకరముగా 
నున్నది. సమస్తాపదలలోను ఘోరతరమయిన యీ యాపదకే యెవ్వరును తోడుపడనపు 
డొక మతములో నుండుటవలన( బ్రయోజనమేమి?ఉండకపోవుటవలన హాని యేమి? ఆ 
దినము శవ మింటనుండి కదలునప్పటికిం బగలు రెండుజాము లయినది; దహనముబచేసి 


మరల వచ్చునప్పటికి. బడమట నాలుగు గడియల ప్రొద్దున్నది. తరువాత విధ్యుక్తముగా 
సంచయనము మొదలయిన యపరకర్మ లన్నియు జరిగినవి. 


మునుపటివలె రాజశేఖరుండుగారిని చూచుటకయు బంధువులను మిత్రులును 
నంతగా వచ్చుట మానివేసిరి; వీధిలో గనంబడి నపుడు సహితము చూడనట్టు 
తొలగిపోవుటకే ప్రయత్నించుచు, విధి లేక కలిసికొని మాటాడునప్పుడు సంగ్రహముగా 
రెండుమూడు మాటలతోనే సరిపెట్టుచు వచ్చిరి. పూర్వ మాయన మాటాడునపు డెల్లను 
ముఖస్తుతులను జేయువారు తరువాత సమ్మతిని గనంబజుచు శిర;కంపములను 
మాత్రము చేయుదు నాతని మాటలను మందహాస ముతో వినసాగిరి. కొ న్నాళ్ళకా 
శిరకంపములును మందహాసములును పోయి యూరక యూకొ ట్టుట క్రింద మాజీనవి; 
అటుపిమ్మట నా యూకొట్టుటలు సహితము నడగి హితబోధలు బలిసీనవి. కాలక్రమ 
మున హితబోధలు సహిత మడుగంటి యొకరీతి పరిహాసములుగా బరిణమించినవి. 
రాజశేఖరు(డుగారును దారాపుత్రాదులును ధనము లేనివారయినను _తామొక 
దుష్కార్యమునకయి ధనమును దుర్విని యోగము చేయలేదుగదా యని మనసులో నొక 
విధమయిన కైర్యము నవలంబించి యున్నదానితోనే తృప్తి వహించి యుండగా, వారి 
సౌఖ్యమునుగని యోరువలేనివారు కొందు మిత్రులని పరుపెట్టు కొనివచ్చి వారును 
వీరును మిమ్ము దూషించుచున్నారని చెప్పి వారి నెమ్మదికి భంగము గలిగించుచు వచ్చిరి: 
రాజశేఖరుండుగారు. చేసిన వ్యయమును బూర్వము దాతృత్వమని వేయినిళ్ళ 
బొగడినవారే యిప్పుడు దానిని దుర్వినియోగమని నిందింపసాగిరిి ఆయన వలన బూర్వ 
మెన్నివిధములనో లాభములను బొందినవారు సహితము రాజ శేఖరు(డుగారు 
వీధిలోనుండి నడచుచున్నప్పుడు వ్రేలితో జూపి యాయనయి తన ధనమునంతను 
బాడుచేసుకొని జోగియైన మహాను భావు డని దగ్గజనున్న వారితో జెప్పి నవ్వ 
మొదలుపెట్టిరి. ఈవటి కును. సితను దనకొమారుని కిమ్మని నిర్చంధించుచు వచ్చిన 
దామోదరయ్య, ఇప్పు డాపిల్లను దన. కొడుకునకు-జేసికోనని. వారి వీరి ముఠదటను 
బలుశజొచ్చెను. ఆ సంగతి కర్ణపరంపరచే రాజశేఖరు(డుగారి వజకును 
వబ్బినందున,ఆయన యొకదినము పోయి యడు గ(గా త్రా నీసంవత్సరము వివాహము 
చేయనని చెప్పెను.సుబ్రహ్మణ్య మంతటి యదృష్టవంతుండు లోకములో మటి 
యెవ్వరునులేరని జాతకము వ్రాసిన సిద్ధాంతియే యాతనికి. గన్యనిచ్చెదనన్నవారి 
యింటికి. బోయి యాతనిది తాను జూచినవానిలోనెల్ల జబ్బుజాతకమనిచెప్పి పిల్ల 
నీకుండ( జేసెను. రాజశేఖరుండుగారు ధనము లేక బాధపడుచుండీయు నొరులనడుగుటి 
కిష్టములేనివారయి యూరకుండగా, నిజమైనమిత్రుం డొకజైన నుండకపోవునాయని ఎంచి 
మాణిక్యాంబయు సుబ్రహ్మణ్యమును “రాజశేఖరుడు గారికడకు(బోయి 
నారాయణమూర్తినిగాని మణీ యెవ్వరి నైననుగాని బదులడిగి యేమాత్రమయిన 
సుబ్బమ్మ మాసిక మునకయి తెండని ప్రార్థించిరి. ఆయన వారిమాటను దీసీవేయలేక 
దామోదరయ్యను నారాయణమూర్తిని మిత్రులవలె నటించి తనవలన లాభమును 
పొందిన మటీకొందణీని బదు లడిగి చూచెనుగాని, ఆక్కణ లేనప్పుడు వెనుక మేము 


బదులిచ్చెదము మము బదులిబచ్బెద మని యడుగనిదె పలుమాజు 
సంతోష షపూర్వకముగాం జెప్పుచు వచ్చిన వారు ఇప్పుడు నిజముగా గావలసి వచ్చినది 
గనుక పోయి యడగినను వేయిక్షమార్పణలను జెప్పి విచారముతో లేదనిరి. పలువురు 
రాజశేఖరుండుగారి యింటికి వచ్చుట మానుకొన్నను, గొంత కాలమువజకును గొందజు 
వచ్చుచుండిరి. కాని తమ్మమయిన బుణ మడుగుదురేమో యని యిప్పు 
డావచ్చిడువారుకూడ రాకుండిరి. కాబట్టి మును పెప్పుడును మనుష్యులతో నిండియుండి 
రణగుణధ్వని గలిగియుండెడి రాజశేఖరుండుగారి గృహ మిప్పుడు త్రొక్కిచూచు వారులేక 
నిశ్శబ్దముగా నుండెను. అయిన నా స్థితియందది చిరకాల ముండినది కాదు; దాని 
స్తంభముహూర్త బలమెట్టిదో కాని తరువాత మరల సదా మనుష్యులతో నిండి 
మునుపటికింటెను సమ్మర్షము గలిగి బహుజనధ్వనులతో మాజుమ్రోయుచుండెను. 
మునుపు మనసులో నొకటి యుంచుకొని పయి కొకటి చెప్పుచుం గపటముగాం 
బ్రవర్తించువారితోను బట్ట యిమ్మని కూడు పెట్టుమని యాచించు దరిద్రులతోను నిండి 
యుండెను గాని యిప్పుడు మనసులో నున్న దానినే నిర్భయముగా . మొగముమీంద 
ననెడు బుజువర్తనము గలవారి తోను బట్టలను భోజనపదార్థములు గొన్నందునకయి 
యావలసిన సొమ్మిమ్మని యధికారమును. జూప భాగ్యవంతులతోను నిండియుండ 
నారంభించెను. గృహమునకు మనుష్యసమృద్ధి గలిగినట్టుగానే రాజశేఖరుండుగారికి 
వస్తుసమృద్ధియు నానాటి కధికముగాం గలుగనారం "భించెను. మునుపటివలె, 
బగటిపూటి యందు బదార్థసందర్శున మంతగాం కలుగకపోయినను, తదేక ధ్యానముతో 
నున్నందున రాత్రులు కలలయందు మాత్రము తొంటికంటె సహస్ర గుణాధిక ముగా. 
గలుగుచుండెను. ఆ బాధ లటుండ(గా మున్ను రుక్మిణి శిరోజు ములను తీయించక 
పోవుటయే బాగుగనున్నదని శ్లాఘించిన శ్రోత్రి యులే యిప్పడాతనిని. బలువిధముల 
దూషించుటయే కాక సభవారికి నూజు రూపాయ అపరాధము సమర్పించుకోనియెడల 
ర్రీశంకరా చార్య గురుస్వామికి వ్రాసి జాతిలో నుండి వెలి వేయించెదమని 
బెదరింపంజొచ్చిరి. బుణప్రదాతలతో 'నిండియుండి యిల్లొక యడవిగా నున్నందునను, 
వీధిలోనికిటోయిన సుగుణములను సహితము దుర్గుణములనుగానే పలుకుచు 
హేళనచేయుచు మహాత్ములతో నిండి యుండి యూరొక మహాసముద్రముగా 
నున్నందునను గౌరవముతో బ్రతికినచో టనే మరల లాఘవముతో జీవనము చేయుటకంటె 
మరణ మయినను మేలుగాం గనంబడి నందునను, ఏలాగునై నను బుణ విముక్తి 
చేసికొని యూరువిడిచి మటీయొకచోటికి బోవలె నని ఆయన నిశ్చయించుకొనెను. 
కాబట్టి వెంటనే రామశాస్తి యొద్దకు. బోయి యింటి తాకట్టుమీ(ద నయిదు వందల 
రూపాయలను బదులుే పుచ్చుకొని, సొమ్ము సంవత్సరమునాటికి వడ్డతోగూడ 
దీర్చునట్టును, గడుపునాటికి సొమ్మియ్యలేనిపక్షమున నిల్లాతనికిం గ్రయమగునట్టును 
పత్రమును వ్రాసియిచ్చెను.ఆ ప్రకారముగా సొమ్ము బదులు తెచ్చి దానిలో నాలుగువందల 
రూపాయలతో నన్నిటిని దీర్చి వేసెను. బదులిచ్చిన మజుసటినాటినుండియు నిల్లు 
చోటుచేసి తన  యధినము చేయవలసినదని రామశాస్తి వర్తమానములు 
పంపుచుండెను.పూర్వము స్కాంధపురాణమును జదేవినప్పటినుండియు 


రాజశేఖరుండుగారి మన సులొ గాశియాత్ర వెళ్ళవలెనని యుండెను. ఆ కొరిక యిప్పుడి 
విధముగా నెజవేణనున్నందునకు సంతోషించి! రాజశేఖరుడుగారు సకుటుంబముగా 
గంగాస్నానము చేసి వచ్చుటకు నిశ్చయించి తారా బలమును చంద్రబలమును బాగుగ 
నున్న యొక చరలగ్నమునందు  బ్రయాణమునకు( ముహూర్తము పెట్టి 
“ప్రతపన్నవమిపూర్వే” యని యుండుటచేత తిథిశూల లేకుండ జూచుకొనీ 
“నపూర్వేశని సోమేచ” యనుటచేత వారటాల తగులకుండ ఫాల్దుణ శుద్ధ త్రయోదశీ 
బుధ వారమునాడు మధ్యాహ్నము నాలుగు గడియల ప్రొద్దువేళ బయలు దేజుటకు 
బండి నొకదానిని గుదిర్చి తెచ్చిరి. వారీవణకు చేసిన యాత్ర లన్నియు గోదావరియొడ్డున 
నుండి యింటియొద్దకును, ఇంటి యొద్దనుండి గ్‌ దావరియొడ్డునకునే కాని యంతకన్న 
గొప్పయాత్ర లను జేసిన వారుకారు. 


బండిని తెప్పించి వాకిట గట్టిపె టించి ప్రయాణ ముహూర్తము మించిపోకమునుపి 
బండిలో వేయవలసిన వస్తువులను వేయ వలసినదని రాజశేఖరుండుగారు పలుమాజు 
తొందరపెట్టినమీందట, మాణిక్యాంబ తెమలివచ్చి బండినిండను సుద్దతట్టలను బట్టలను 
చేద లను నింపి మజీయొక బండికి గూడ జాలునన్నిటిని వీధిగుమ్మములో నుంచెను; 
బండిలో నెక్కవలసిన యిత్తడి పాత్రములను బట్టలపెట్టెలును లోపలనే యుండెను: 
ఇంతలో రాజశేఖరుడుగారు సి యాబుట్టలు మొదలగువానిని బండిలోనుండి దింపించి 
వారు వెళ్ళిపోవుచున్నారని విని చూడవచ్చీన బీదసాదలకు బంచిపెట్ట నారంభించిరి. ఆ 
వజకు లోపలనుండి కదలి రాకపోయినను రాజ శేఖరుండుగారు వస్తువులను 
బంచిపెట్టుచున్నా రన్నమాటను విన్న తోడనే యిరుగుపొరుగుల బ్రాహ్మణోత్తములు 
వాయువెగమున( బరు గెత్తుకొనివచ్చిరి. బండిలో స్థలముచాలక క్రింద నుంచిన తట్టలు 
మొదలగువానిని మాణిక్యాంబయుం దన్ననునీరించుచున్నవారికి బంచిపె టను. 
తరువాత బెట్టెలును నిత్తడ సామానులను బండిలో నెక్కింపణుడినవి; మునుపు 
నాలుగుబండ్లలో నెక్కించినను సరి పోని సామాను లిప్పు డొక్క బండిలోనికే చాలక 
దానిలో నలుగురు గూరుచుండుటకు స్థలముకూడ మిగిలెను. రాజశేఖరుడుగా రంత 
తందరపెట్టుచున్నను మాణిక్యాంబ తన కాప్తు రాండ్రయిన యొక రిద్దణి పొరుగు స్తKీల 
వద్ద సెలవు పుచ్చుకొని వచ్చుటకే ప్రత్యేకముగా నాలుగు గడియ లాలస్యము చేసెను. 
ఈలోపుగా మంచములను బండిగూటిపయిని గట్టించి, పిల్లలను బండిలో నెక్కించి, రాజ 
శేఖరు(డుగారు కోపపడినందున మాణిక్యాంబవచ్చి బండిలో గూర్చు చుండెను. 
బండివాని వద్దకు వచ్చినప్పటినుండియు గొంచెము వట్టిగడ్డిపరకలతోను కావలసినంత 
జలముతోను “మితాహారమును గొనుచు పథ్యముచేయుచున్న బక్క యెడ్డు మెల్లంగా 
బండిని లాగ నారంభించెను. బండివాండును వానివెనుకనే నడచుచు మేత ' వేయు 'టలో 
బరమలుబ్దుడుగానే యున్నను కొట్టుటలో మాత్రము మిక్కిలి యౌదార్యమును 
గనబజుపసాగెను. ఊరిబయలవటకును వచ్చి, రాజశేఖరుడు గారివలన 
బిచ్చములనుగొన్న నిరుపేదలయిన తక్కువ జాతులవారు పలువిధముల వారిని సవల, 
విచారముతో వెనుకకు మరలిపోయిరి. నల్లమందు వెసికొనుటచేతనో త్రాగుటచేతనో 


సహజ మైన మత్తతచెతనొ యీ మూడునుగూడ( గలియుటచెతనోొ త్రొవ పొడుగునను 
తూలుచు. గునుకుపాట్టు పడుచు నడుచుచున్న బండి వాండు మొత్తనెక్కి కూరుచుండి 
బండిలోని వారికి పరిమళమును ఆకాశమున జిన్నమేఘములను గలుగునట్టుగా 
సగము కాలియున్న ప్రాతపొగచుట్టలను నాలిగింటిని గుప్పుగుప్పున గాల్సి బండిలోని 
పెట్టెకుం జేరగిలబడి హాయిగా “నిద్రపోయెను. బండియు మెల్లగా ప్రాకుచున్నట్టి 
కనయడుచుండెను: ఇంతలో జిళటియు. బడెను. కొంతసేపటికి రాజశేఖరుండుగారు క్రిందం 
జూచునప్పటికి బండి కదలుచున్నజాడ కనయడలేదు. అప్పడు కుంభకర్ణునివలె 
నిద్రపోవుచున్న యా బండివానిని లేపంబూనుకోగా, కేకలేమియు బనిచేసినవికాపు కాని 
వాని కాలిమీ(ద కొట్టినదెబ్బలు మాత్రము వానిని, కదలి యొక్క మూలుగు మూలిగి మణీ 
యొక్క ప్రక్క పరుండు నట్టు చసన, మహాప్రయత్నముమింద వానిని లేపి క్రిందదిగి 
చూచువజకు బండి త్రోవతప్పి వచ్చి యొకపొలములో మోశాలిలోతు బురదలో 
దిగంబడియుండెను. అప్పుడందలును దిగి యావచ్చుక్తి నుపయోగించి రెండు గడియలకు 
బండిని రొంపిలోనుండి లేవనెత్తి మార్గమునకు లాగుకొని వచ్చిరి, కాని యెొడ్లు మాత్రము 
తాము బండిని గొనిపోవు స్థితిలో లేక తమ్మే మణియొకరు గొనిపోవలసిన 'యవస్థయం 
దుండెను. కాబట్టి చీకటిపడువజకును బండి శ్రమచేసి వారిని లాగుకొని వచ్చినందునకుం 
బ్రత్యుపకారముగా నిప్పుడు చీకటిపడ్డందున వారే బండి నీడ్చుకొనిపోవలసిన వంతు 
వచ్చెను. ఇట్టియవన్థ పగలు సంభవింపక రాత్రి సంభవించినందున కెల్లవారును మిక్కిలి 
సంతోషించిరీ, అందలి బట్టలకును బురదచేత జిన్నవియుం బెద్దవియునైన 
పలువిధములైన పుష్పము “లద్దబడినవి; బండిలో నెక్కివచ్చినవారి “ కెట్టున్నను 
చూచువారు “తీకపోయిరీ కాని, "యున్న యెడల వారికంతయైన వినోదము' కలిగి 
యుండును. బండివాండు భీమునివంటివాండు గనుక రాజశేఖరుడుగారి సహాయ్యముచేత 
బండిని సులభముగా నిడ్చుచుండగా, సుబ్రహ్మణ్యము వెనుక జేరి యెడ్లను స్త్రీలను 
నడిపించుకొని వచ్చెను. వారు నడిచియే వెళ్ళినయెడల జాములో పలనె 
రాజమహే బాంద్రవరము వెళ్ళి చేరియుందురు గాని బండినికూడ నీడ్చుకొ, ని 
పోవలసివచ్చినందున రాత్రి రెండు యామములకు రాజశేఖరుండుగారి 
పినతండ్రికుమారుండగు రామమూర్తిగారి యిల్లు చేరిరి. అప్పుడందజును వ. 
నుండిరి; కాబట్టి బండిచప్పుడు కాంగానే తలుపు తీయంగలిగినవారు కారు. కొంత సే 

తలుపువద్ద బౌబ్బలు పెట్టినమీ(దట చావడిలో బరున్న వారెవ్వరో తేచివచ్చి 
తలుపుతీసీరి. రాజశేఖరుడుగారి మాట వినంబడినతోడనే లోపలిగదిలో బరుండియున్న 
రామమూర్తిగారు లేచివచ్చి, అన్న గారిని కౌగలించుకొని వారావజకే వత్తురని 
కనిప ట్టుకొ నియుండి జాము ప్రొద్దుపోయిన మీదటనుగూడ రానందున, ఆ దినము 
బయలుదేజలేదని నిశ్చయించుకొని భోజనములుచేసి తామింతకు మునుపే 
పడుకొన్నామని చెప్పి యంతయాలస్యముగా వచ్చుటకు గారణమేమని యడిగిరి. తాము 
చెప్పనక్కజిలేకయే తమ బట్టలను మోకాలివజికును బురదలో దిగబడిన కాళ్ళను జెప్ప 
సిద్ధముగా నున్నదానినిమాత్ర మాలస్యకారణముగా+ జెప్పి బండిని దామీడ్చుకొని వచ్చిన 
సంగతిని మాత్రము చెప్పక రాజశేఖరుండుగారు దాచిరి. అప్పు డీయవలసిన బండికూలి 


నిచ్చివెసి బండివానిని పొమ్మని చెప్పంగా వాండు తాను విశేషముగా శ్రమపడితి ననియు 
తన బండియెడ్డంతటి మంచివి మజిక్కడను దొరకవనియం జెప్పి తన్నును తన యెడ్లను 
గొంతసేపు శ్రాఘించుకొ ని బహుమతి రావలెనని యడిగెను. తడవుగ 
మాటాడనిచ్చినయెడల మాట వెంబడిని బండిని తాములాగుకొనివచ్చిన మాటను 
చెప్పునేమో యనుభయమున సామాను దిగినతోడనే బహుమతిని సహిత మిచ్చి 
రాజశేఖ్టరుండుగారు వెంటనే వానిని బంపివేసిరి. కొత్తగా మగడుపోయినవారిని 
పుణ్యస్త్రిలు భోజనము లయిన తరువాత మొదటిసారి చూడరాదు గనుకను, ఆ రాత్రి 
మంచిదేనము కాదు గనుకను, సువాసినుల నందజును గదిలోనికి. బోయి తలుపు 
పెసికుడలి చెప్పి యొక విధవ ముందుగా రుక్మిణిని లోపలికిం దిసికొనివచ్చి మణియొక 
గదిలోనికి. బంపి తలుపు దగ్గజగా వేసెను. తరువాత లోపలినుండి యాడువారు వచ్చి 
మాణిక్యాంబ మొదలైన వారిని పడమటింటిలోనికిందిసికొనిపోయి రుక్మిణికి దటస్థించిన 
యవన్థ కయి యేడుపులు మొదలైనవి చల్లారినపిమ్మట, వారినిమిత్త మా వటికు “సిన 
వంట“మిగిలియున్నది కాన వారికి వడ్డించి రాజశేఖ రుండుగారి నిమిత్త మప్పుడత్తెనరు 
పెట్టిరి. అందయును భోజనము “అయినతరువాత మూడుజాములకు ' పరుండి 
సుఖనిద్రచేసిరి. రాజశేఖరు(డుగారు కొన్నిదినములు రామమూర్తిగారి లోపలనే యుండిరి. 
ఒకనాడు పడవమీద గోవూరునకు( బోయి యచట బూర్వము గౌతముండు తపస్సు బసన 
స్థలమును మాయగోవు పడిన చోటును జూచి గోపాదక్షేత్రమున స్నానముచేసి రాత్రికి 
చీరల వచ్చిరి; మజీయొకనాడు కో టిలింగక్షేత్రమున స్నానమునకు. బోయి యచట నొక 
శాస్తులవలన( బూర మాంజనేయు లొక లింగము నెత్తుకొనిపోయి కాశీలో వేయుటయు 
అప్పేటినుండియు కాళికాపట్ట ణము ప్రసిద్దిగనుటయు మొదలుగాగల కథను వినిరి. 
ఇంకొక నాండు రాజరాజనరేంద్రుని కో టకుం బోయి అందులో బూర్వము చిత్రాంగి 
మేడయున్న తావును సారంగధరుండు పావురముల' +నెగరవెసిన: చోటును జూచి, 
పూర్వము రాజరాజనరేంద్రున కమ్మవారు ప్రత్యక్ష మయు నీ వెంతదూరము వెనుక తిరిగి 
చూడకుండ నడతువో యంత దూరము కోటయగునని చెప్పటయు అతండాప్రకారముగా 
నడచుచు వెనుక గొప్ప ధ్వని యగుచుండంగా గొంతసేపటికి మనస్సు పట్టలేక వెనుక 
తిరిగి చూచుటయు, చుట్టును బంగారుకట్టుతో నించుమించుగా ముగియవచ్చిన కోట 
యంతటితో నిలిచిపోవుటయు, మొదలుగా గల కథను దగ్గణనున్న వారివలన 
రాజశేఖరుడుగారు సారంగ ధరుని కాళ్ళను చేతులను నజీకిన స్థలమును జూచిరావలె 
నని బయలుదేజీ సారంగధరుని మొట్టకుం బోయి యక్కడ స్‌ నిమ్మ చెట్టుకింద 
ప. కాళ్ళను, చేతులను ఖండించిన చాపరాతిని, దాని చుట్టును గడ్డి 
హితము మొలవక నున్న ప్ర పదశమును దాని -నమీపముననే సిద్దుడు సారంగధరునీ 
స స్నానము చేయించిన కొలంకును జూచి వచ్చిరి. రాజమహేంద్రవరములో నున్న 
కాలములో రాజశేఖరుండుగారు పట్టణములో నుండెడి జనులకును, పల్లెలలో నుండెడి 
జనులకును నడవడియం దేమివ్యత్యాన ముఠడునో "చూడవలెనని యెల్లవారియొక్క 
చర్యలును బరీక్షింప సాగిరి. కాబట్టి యిప్పుడిప్పుడాయనకు నిజమయిన ప్రపంచజ్ఞానము 
కొంతవజకు గలుగ నారంభించెను. ఆ పట్టణములో -- ఎరువడిగి తెచ్చుకొనియైనం జేతికి 


మురుగులు నుంగరములను వేసికొని, చాకలి వానియొద్ద పడిదెకు. దెచ్చుకొనియైనను 
విలువబట్టలను గట్టుకొను వారె మిక్కిలి గౌరవమునకు బాత్రులుగా నుండిరి. లోపల 
సార మేమియు లేకపోయినను జెవులకు మంచి కుండలములను జేయించు కొని తలకు 
గొప్ప శాలువను జుట్టుకొన్నవారు మహాపండితులుగా నుండిరి. ఎల్లవారును ధనికుల 
యిండ్లకు బోయి జివతకాలములో నొకప్పుడును దేవాలయము తొ త్రొక్కిచూడక పోయినను 
భగవన్నామమును కలలో నైనను స్మరింపకపోయినను వారిని పరమ భాగవ తోత్తములని, 
భక్తాగ్రేసరులని పొగడుచుండిరి; నిజమైన విద్వాంసుల యొక్కయు కవీశ్వరులయొక్కయు 
నోళ్ళను కడుపులును సదా శ్లోక ములతోను, పద్యములతోను మాత్రమె 
నిండియుండెనుగాని బాహ్య దంభము లేకపోవుటచేత నన్నముతో నొకప్పుడును 
నిండియుండ లేదు; దినమున కనిమిది దొమ్మరగుడిసె సెలలో దూకినను, స్నానము 
చేసినట్టు జుట్టు చివర ముడివైచికొని బిళ్ళ గోచులను బెట్టుకొని తిరుగు వారు 
పెద్దమనుష్యులని పొగడొదుచుండిరి. వే ల, చాటున లక్షదుష్కార్యములు 
చేయుచున్నను, బాహ్యవేషధారణమునందు మాత్రము లోపము లేకుండ నున్నచో వారి 
ప్రవర్తనమును సంపూర్ణముగా నెజీగియు నట్టివారి కందజును సభలో సహితము మంచి 
నడవడి గలవారికిం “"జేయుదానికంటె నెక్కువ మర్యాదను. జేయుచుండిరి. నీతి 
విషయమున వారి ప్రవర్తనమెంత హేయమయినదిగా నున్నను, మత విషయమునందు 
మాత్రము పయికి భక్తులుగానే కనంబడుచుండిరి. నిలువ నీడలేక బాధ పడుచుండెడి 
ప్రాణమిత్రుల కొక కుటిరమును గట్టించి యియ్యలేనివారు సహితము రాతివిగ్రహములు 
కాపురముం డుటకయి వేలకొలంది వెచ్చపెట్టి దేవాలయములు కట్టించుచుండిరి; 
కట్టించినవారు పోయిన తరువాత వసతులు లేక పాడుపడిన దేవా “లఅయములను 
నూటయిరువదిమూటిని లెక్కపెట్టి రాజశేఖరుండుగారు. కోటిలింగములకుంగూడ 
బూర్వమెప్పుడో దేవాలయములు పాడయి నందున నా ప్రకారముగా 
నిసుకదిబ్బలయందుం బడ్జియుండినవైయుండ వచ్చునని సంశయించిరి; అక్కడ వేశ్యలు 
తప్ప మజీయెవ్వరును స్త్‌లు చదువకుండిరి; అట్టివా రభ్యసించిన విద్య యంతయు 
వ్యభిచారమును వృద్ధిచేస్‌ పురుషులను దమ వలలలో బడవేసికొని పట్టణము పాడు 
చేయుటకొజికే పనికీ వచ్చుచుండెనుగాని జ్ఞానాభివృద్ధికిని సన్నార్లప్రవర్తనమునకును 
లేశమయినను తోడుపడుచుండ లేదు. 


అక్కడ సప్తమివబికునుండి రాజశేఖరుడుగారు కాశీకి వెళ్ళుటకు 
ప్రయాణమయిరిగాని, సంవత్సరాదెవజికు నుండు. డని రామమూర్తిగారు బలవంత 
పెట్టినందున నాతని మాట తీసివేయలేక యొప్పుకొనిరి. ఫాల్గుణ బహుళ 
అమావాస్యనాడు పగలు మూడు జాములవేళ సంపూర్ణ సూర్యగ్రహణము పట్టను. జను 
లందజును గోదావరిలో పట్టుస్నానము చేసి తమపితరులకు తర్పణము లిచ్చుచుండిరి; 
కొందజణు పుణ్యము కొజకు నవగ్రహ జపములు చేయుచు బ్రాహ్మణులకు 
నవధాన్యములను దానము చేయుచుండిరి; కొందజు ఛాందనులను వృద్ధాంగనలను 
సూర్యునకు విపత్తువచ్చె నని బై నీరు పెట్టుకొనసాగిరి; వారిలో దిలిసినవార 


లా 


మనుకొను వారు సూర్యునకుం బట్టిన పిడను వదలగొట్టుటకయి మంత్రములను 
జపించుచుండి; వారికంటెను దెలివిగలవారు గ్రహణ కాలమునందు తమ కడుపులలో 
జీర్ణముగాని పదార్థము లుండిన దోషమని యెటిీగి దాని ముందు మూడుజాముల 
నుండియు నుపపాసములు చేయుచుండిరి; ఎల్లవారును భోజనపధార్థము లుండు 
పాత్రములో దర్భగడ్డిని వేయుచుండిరి; కడుపుతో నున్న స్తీలు పైకి వచ్చినయెడల 
అంగహీను లయిన పిల్లలు పుట్టుదురని యెంచి పెద్దవా రట్టే స్తిలను గదులలో బెట్టి 
తాళమువేసి కదలమెదలవదని" యాజ్ఞాపించిరి; మటి కందము మంత్రవేత్తలమనీ 
పేరుపెట్టుకొన్నవారి కేమయిన నిప్పు. మంత్రోప దేశమును బొంది "శీఘ్రముగా 
సిద్ధించుటకయి జొమ్ముల బంటి నీటిలో జపము చేయుచుండిరి, గ్రహణకాలమున 
నోషధులయందు విశేషగుణ ముండునని యెంచి కొందు మూఢులు స్నానముచేసి 
దిసమొలలతో జట్టు విరియంబోసికొని చెట్లకు ధూపదిపములు సమర్పించి వేళ్ళను 
దీయుచుండిరి; గ్రహణ సమయమున దానముచేసిన మహాపుణ్యము కలుగునని చెప్పి 
బ్రాహ్మణ బ్రువులు తమ బట్టలు తడియకుండ( బయి కెగంగట్టుకొని మోకాలిలోతు నీళ్ళలో 
నిలుచుండి సంకల్పమును 'జెప్పుచు మూఢులయొద్దను స్తిలయొద్దను జేరి నీరుకాసులను 
గ్రహించు చుండిరి. పూర్వాచారమును బట్టి రాజశీఖరుండుగారు తామును స్నానము 
చేసిరిగాని, పయిని చెప్పిన కృత్యమును జేయువా రంద టును మూఢులని యెంచి 
గ్రహణవిషయమయి యచ్చటి పండితులతో వాదములు చేయ నారంభించిరి. అతడు 
జ్యోతిష శాస్త్రమును నమ్మినను పురాణములను మాత్రము శాస్త్రవిరుద్దముగా నున్నప్పుడు 
కాబట్టి-శ్లో | పశ్చాద్భాగా జ్ఞలదవదధ " స్సంస్థితోథేత్య చంద్రో 
ర్పింబంస్ఫురదసితయా, ఛాదయత్యాత్మమూర్త్యా ఆను సిద్ధాంత శిరోమణి శ్లోకమును, 

శ్లో ఛాదకో భాస్కరస్యేందు. రథస్టో మఘనవద్బ్యత్‌। భూచ్చాయాం ప్రాజ్ముఖశ్చంద్రో 
విశత్యస్య _భవేదసా॥--అను _సూర్యసిద్దాంతశ్లోకమును _ దివి భూగొళమున 
కుపరిభాగమున సూర్యుడుండునపుడు చంద్రుడు తన గతివిశేషముచేత సూర్యునకును 
భూమికిని నడుమ సమకళయందు వచ్చునేస్‌ సూర్య గ్రహణము కలుగునుగాని రాహువు 
మ్రింగుటచేతం గలుగదనియు, పౌరాణికులు చెప్పినదే గ్రహణమునకు. గారణ 
మయినయెడల రాహు కేతువుల మనసులలోని యభిప్రాయములను దెలిసికొనుటకు 
మనము శక్తులము కాముకాబట్టి గ్రహణ మిప్పుడు కలుగు నని ముందుగా 
దెలిసికోలేకపోయి యుందుమనియు, సూర్య గ్రహణ మమా వాస్యనాడును 
చంద్రగ్రహణము పూర్ణిమనాండును మాత్రమే పట్టుటకుం గారణ ముండదనియు, రాహు 
కేతువు లాకాశమున నెప్పుడును గనంబడకపోవుట యెల్లరు నెఖుగుదురు గాన సూర్య 
చంద్రులను మ్రుంగంగలిగినంత పెద్దవియే యయియుండీనయెడల గ్రహణసమయమున 
నవేల కనబడకుండుననియు, రాహువే మ్రింగు నేని మన పంచాంగరితిగా నీగ్రహణ 
మొక దేశమున గనబడి మరి యొక దేశమున గనబడకపోవుటకు హేతువుండదనియు, 
రాజశేఖరుండుగారు బహుదూరము వాదించిరి. అక్కడ నున్న పండితు లలో నెవ్వరికిని 
యుక్తులు తోచకపోయినను, విశేషముగా కేకలు మాత్రమువేసిరి. అక్కడ నున్నవారి కా 
వాదమేమియు లేదు కనుక బిగ్గజగా నజిచినందున శాస్త్రుల పేళ్ళవారే గట్టివా రని 


మెచ్చుకొని రాజశఖరుడుగారి వాదము బౌద్ధవాదమని దూపషించిరి. ఒకరిని 
వెక్కిరించుటవలనం గలుగవలసిన సంతోషముతట్పే మజీయొకవిధమైన సంతోషము 
తమకు లేదు గనుక, వద్యాగంథ మెతుగని మూర్ధశిరోమణులు రాజశేఖరుండుగారిని 
బహువిధముల బరిహసించి పొందదగిన యానందేమునంతను సంపూర్ణముగా నను 
భవించిరి. ఇంతలో గ్రహణమోక్షకాలము సమిపించినందున నెల్ల వారును తుము 
స్నానమునకై పోయిరి. శుద్ధమోక్ష మయిన తరు వాత ముందుగా స్నానము చేసివచ్చి 
యాండువారు వంటచేసినీందున దీపములు పెట్టించి యెల్లవారును ప్రధమ 
భోజనములను జేసిరి. 


ఎనిమిదవ ప్రకరణము 


సంవత్సరాది--రాజశేఖరుండు గారి ప్రయాణము--రాజానగరము నకు సమీపమున 
నొకరాజు వడగొట్టి పడిపోవుట --నల్లచెజువు సమీపమున: నొకయోగి కనబడుట 
దొంగలు కొట్టుట--రుక్కిణి మరణము. 


సంవత్సరాదినాడు తెల్లవారిన తరువాత రామమూర్తిగారు మంగలివానిని పిలిపించి 
రాజశేఖరుండుగారికిని సుబ్రహ్మణ్యమునకును వానిచేత తల యంటించిరి. ఇంటనున్న 
మగవారి యభ్యంజన స్నానము లయినతరువాత, ఆండువారందజును తలంటుకొని 
నీళ్లు బోసికొనిరి. స్నానములయిన పిమ్మట వేపపువ్వును క్రొత్తమామిడి కాయ 
ముక్కలును క్రో క్రొత్తచింతపండు పులుసుతో నందబును దేశాచారము ననుసరించి భక్షించి 
రెండుజాములకు పిండివంటలతో భోజనములు కావించి పండుగ చేసికొనిరి; 
పండుగదినములలో జనులు మణీంత యెక్కువ సుఖపడవలసినదానికి మాజుగా, ఈ 
దేశములో వేళతప్పించి భోజనములుచేసి యట్టిదినములందు దేహములను మటీంత 
యాయాస  పెట్టుకొందురు. మధ్యాహ్నము “చల్లబడినమీ(దట రామమూ_ర్తిగారు 
రాజశేఖరుండుగారిని ఎెంటబెట్టుకొ, ని నూతన పంచాంగశ్రవణమునకయి 
వేణుగోపాలస్వామివారి యాలయమునకుం వెళ్ళిరి. ఆ వజకే యొక సిద్ధాంతి పసుపుతో 
గలిపిన యక్షతలను పళ్ళెముతో ముందు పెట్టుకొని -- 


శ్లో॥ శ్రీకల్యాణ గుణావహం రిపుహరం దున్స పన్న దోషాపహ 
గంగా స్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యంనృణాం 
ఆయుర్వృద్ధి దము త్రమం శుచికరం సంతాన సంపత్పుదం 
నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం || 


అను శ్లోకమును జదివి, సంక్రాంతి పురుషుని లక్షణమును వివరించి సంవత్సర 
ఫలమును జెప్పి, ధాన్యాదులయొక్కయు వృశ్చికాదుల యొక్కయు వృద్ధి 


క్షయములను జదివి, జన్మనక్షత్రములను తెలియని యెడల నామ నక్షత్రములను 
తెలిసికొని యెల్లవారికిని కందాయముల యంకములను ఆదాయవ్యయములను జెప్పెను. 
అక్కడనున్న “కాపులు మొదలగువారు సిద్ధాంతిగారిచేతిలో నేమైనంబెట్టి తమ 
కేకందాయము నందును క రాకుండ" జేసికొనిరి. పంచాంగశ్రవణ “ మయిన 
తరువాత రామమూర్తిగారు-“గి సిద్ధాంతిగారూ! కలియుగము ప్రారంభ మయి యిప్పటి 
కెన్ని సంవత్సరము లయినది?” 


సిద్ధాంతి--ఇప్పటికి కలియుగాది గత సంవత్సరములు ౪౭౧౯, శాలివాహన 
శకొబ్బములు ౧౫౪౧, విక్రమార్క శక సంవ తృరములు ౧౬౭౬. 


రామ--మనదెశములొ మ్లచ్చుల యధికార మింకను ఎంత కాలముండునో 
కాలమానమునుబట్టి చెప్పంగలరా? 


సిద్ధాంతి-- మనదేశములో తురుష్కుల దొరతనము అయిదు వందల 
సంవత్సరములకు లోపల పోదు. ఆ పిమ్మట పూసపాటి వారి వంశమున వేపకాయంత 
తోకగలవా డొకండు పుట్టి, ఆసేతు హిమాచలమునగల సర్వప్రపంచమును మరల 
జయించును. 


అంత ప్రదోషసమయమయినందున పంచాంగము కట్టిపెట్టి యందును తమ తమ 
యిండ్లకు నడచిరి. 


రాజశేఖరుండుగారు విదియనాడు కాశీయాత్రకు బయలుదేజ నిశ్చయించుకొని 
యెంద రెన్నివిధములం జెప్పినను వినక ప్రయాణ ముహూర్తమును పెట్టుటకై గుడిలో 
పంచాంగమును జదివిన పిడపర్తి శ్రీరామసిద్ధాంతిని "పిలిపించిరి ఆతండును 
తిధివారనక్షత్రము లను చక్కంగా నాలోచించి యారాత్రియే పదియారుఘటికల తొమ్మిది 
విఘటికలమీంద యాత్రకు యోగ్యసమయమని ముహూర్తముంచెను. ఆ సమయమున 
కుటుంబముతో బైలుదేరుట క్షేమకరము కాదని యెంచి, రాజశేఖరుండుగారు పొరుగింటి 
నొకవస్తమును దానిలో చుట్టబెట్టి యొకపుస్తకమును నిర్ణమనముంచి 
తెల్లవోరినతరువాతనే బైలుదేరుటకు' నిశ్చయించిరి. అప్పుడు రామమూర్తిగారు బండి 
నిమిత్తము వర్తమానము పంపంబోగా వలదని వారించి బండినెక్కి పోయినయెడల 
యాత్రాఫలము “దక్కదు గాన కాలినడకనే పోయెద నని రాజశేఖరుడుగారు చెప్పిరి. ఆ 
రాత్రియే వారికందటికిని క్రొత్తబట్టలు కట్టంబెట్టి, రామమూర్తిగారు ప్రాతకాలముననే వారి 
కంటి ముందుగా లేచి, వారు “ప్రయాణమగునప్పటికి సిద్ధముగా నుండిరి. అప్పుడు 
రాజశేఖరు(డుగారు తాము ధవళేశ్వరమునుండి తెచ్చిన పాత్ర సామాగ్రియు, 
మంచములను, బట్టల పెట్టెలను తాము మరలవచ్చు వరకును భద్రముగా జాగ్రత్త 
చేయవలయునని 'రామమూర్తిగారికి చెప్పి యొప్పగించి, దారి ప్రయాణమునకు 
ముఖ్యముగా కావలసిన వస్తువులను మాత్రము తమతో నుంచుకొనిరి. మాణిక్యాంబ 
మొదలగువారు బైలుదేరునపుడు రామమూర్తిగారి భార్య అథ వరకును వచ్చి వారు 
దూరదేశయాత్రను జేయయూనుటను దలచు కొని కంటందడిబెట్ట మొదలుపెట్టను. 
అప్పుడు వారందజును గుమ్మములో నున్నవారియొద్ద సెలవు “పుచ్చుకొని, ఒంటి 
బ్రాహ్మణం డెదు రుగా వచ్చుచుండగా నతడు పోవువరకును నిలిచి యావల నొక 
పుణ్యస్త్ర రాగా మంచి శకునమయినదని దారిసాగి నడువనారంభించిరి. రామమూర్తిగారు 
వారి నూరిబయలవరకును సాగనంపి దూర దేశప్రయాణమును జేయుచున్నారు గాన 
భద్రముగా వెళ్ళు(డని బుద్ధులు చెప్పి వెనుకకు మరలి యింటికి వచ్చిరి. 
రాజశేఖరుండుగారు త్రో వ పొడుగునను చెట్లు మొదలగు వానిని భార్యకును బిడ్డలకును 
జూపుచు దారి నడువసాగిరి. 


రాజ--చూచితిరా యా మజ్జిచెట్టు ఆమూలాగ్రము చిగిరించి, పగడములవలె నున్న 
యొజ్జని పండ్ల గుత్తులతో నెంత మనోహరముగా నున్నదో! 


సుబ్ర--జెనౌను, దానిచేరువ నున్న మామిడిగున్న చీనాంబరమువలె నున్న లేత 
చిగుళ్ళతో మజీంతవింతగా నున్నది. కొన కొమ్మను జేరి కోయిల యొక్కటి మధురమైన 
కంఠధ్వనితో జెవుల పండుపు సేయుచున్నది. 


రుక్మి-నాన్నగారూ! రామచిలుక కొమ్మమీద తలక్రిందుగా నిలుచుండి జామపండు 
నేప్రకారముగా ముక్కుతో పొడుచుకొని తిను చున్నదో చూడండి. 


సీత --అన్నయ్యా! నాకామామిడికాయ కోసియిచ్చెదవా? 
సుబ్ర--అమ్మాయీ! చెట్టు క్రింద చిలుక కొట్టిన దోరకాయ లున్నవి తెచ్చుకో. 


సీత పరుగెత్తుకొనిపోయి నాలుగయిదు కాయలను తెచ్చుకొని కొజికి చూచి 
పంచదార వలె నున్నవని చంకలుకొట్టుకొనుచున్నది. 


మాణి--ఎక్కడనుండియో యిప్పడు గుప్పున మల్లెపువ్వుల వాసన కొట్టినది 


సుబ్ర--అమ్మా! వేగిరమురా. అదిగో పొగడచెట్టు మద. సక యడవిమల్లెతీగ 
అల్లుకొని, గంపలకొలంది తెల్లని పుష్పము లతో నిండీయున్నది. మన యింటికడ న్ని 
నీళ్ళు పోసినను, మల్లె పువ్వు లీలాగున పూయవుగదా! 


మాణి-- ఆహా: పొగడపువ్వు లెంతసువాసన గలిగియున్నవి 


సుబ్ర--ఇప్పుడు పది గడియల ప్రాద్దెక్కినను, గాలి యెంత చల్లగా కొట్టుచున్నది! 
మన యింటివద్ద నెన్నండైన వేసవికాలములో గాలి యింత చల్లగా నున్నదా? 


రాజ--సర్వేంద్రియములకు సౌఖ్యము కలుగునట్టుగా, మార్గ స్థుల సంతోషమునకై 
యిటువంటివాని నన్నిటిని సృజించి నిర్హేతుక జాయమానకటాక్షముచేత స్వేచ్చముగా 
ననుభవింప ప్రసాదించిన యీశ్వరుని మహత్త్వము నెటీగి కొనియాడ మన 
మెంతవారము? మనమెన్నడును నిల్లు కదలక పోవుటచేత నిటువంటి సౌఖ్యముల 
నములు నెబుగనివారమై యుండియ, మనమ యెల్లవారికంటెను మిక్కిలి 
సుఖపడుచున్నా మనుకొని గర్వపడుచుంటిమి. ఈ యడవులలోనే సదా కాపుర ముండి, 
దీనబంధువైన పరమాత్ముని యను గ్రహమువలనం గలిగిన యీ సౌఖ్యముల 
ననుభవించుచుండెడి యీ వనచరులైన కిరాతులు మొదలగువా రెంతటి 
యదృష్టవంతులు ఆహా! గ్రామములో “నెప్పుడును మన కివసంతకాల మింత 
మనో జ్ఞముగా నుండలేదుగదా? 


సీత--అమ్మా! నేనిక నడవలేను. నన్నెత్తుకో, 


మాణి--ఆ చెట్టదాక నడచిరా, అక్కడ యెత్తుగొనెదను. రుక్మిణీ, వెనుకపడుచున్నా 
వేమి? రెండడుగులు వేగిరము పెట్టు. 


రుక్మి-అలవాటు లెకపోవుటచెిత కాళ్ళ పొక్కులెక్కినవి. ఎగిరము నడవలె 
కున్నాను. 


రాజ--పసులకాపరివాని నడిగినాను. ఊరొక క్రోసున్నదంట! రెండుజాములు 
కావచ్చినది. ఏలాగునైనను కొంచెము శ్రమచేసి నాలుగడుగులు వెగిరము నడువవలెను. 


మాణి--సీత నెత్తుకొని నడచుచున్నాను. ఆశలియగుచున్న దని యిది 
యేడ్చుచున్నది. మన కుడిచేతివైపున దూరమున నేమో మనుష్యుల మాటలచప్పడు 
వినవచ్చుచున్నది. అది యూరేమో మనముపూథయి అక్కడ దిగుదమా? 


రాజఎవ్వరో మనుష్యు లక్కడ తొందరపడి పరుగెత్తు చున్నారు; వారిలో 
నెవ్వరిక్రైన నొకయాపద వచ్చియుండంబో లును! శీఘ్రముగా వెళ్ళుదము రండి. 


ఆని వేగముగా నడచి వారు మనుష్యుల కలకలములు వినం బడుచున్న 
ప్రదేశమునకు సమీపముగాం బోగా, మార్గమునకుం గంచెముదూరములో దక్షిణపుదిక్కున 
మూగియున్న గుంపులోనుండి “శుదిచేయుటకు మజ్జిగ” యని కేకలు వేయుచు కొంది 
పరుగెత్తు కొని వచ్చుచుండిరి. రాజశఖరు(డుగారు వాండ్రను జూచి యాసం దడి యేమని 
యడుగగా, వారిలో నొకగొల్లవాండు “రాచకుమారు. డొకడు వడగొట్టి యారావిచెట్టు క్రింద 
పడిపోయినా? డని చెప్పెను. 


రాజమీ రాతని గొంతుకలో గొంచెము నీళ్ళు పోయక పోయినారా? గొల్ల-- 
మొట్టమొదట మేము నిళ్ళియ్యంబోగా, శూద్రులము కాబట్టి మాచేతినీళ్ళు త్రాగనని 
యారాజు పుచ్చుకొన్నాండుకాండు. తరువాత దాహమునకు తాళలేక మాచేతినీళ్ళు 
త్రాగుటకొప్పుకొన్నాడు. కాని మా వారిలో పెద్దవాండు వచ్చి, శూద్రుండు రాజు నోటిలో నిళ్ళు 
పోసిన పాపమువచ్చునని చెప్పి, ళ్ళు శుద్ధిచేయుటికై మజ్జిగనిమిత్తము 
మమ్ముంబంపినాడు. మా పల్లె యిక్కడికి పావు క్రోసు దూరమున నున్నది. మేరు 
బ్రాహ్మణులుగాం గనబడుచున్నారు. మీవద్ద నేమయిన మంచితీర్థ మున్నయెడల, 
వేగిరముపోయి యాతని గొతుకలో నాలుగుచుక్కలు పోసి పుణ్యము కట్టుకొండి. 


ఆ మాటలు విని రాజశేఖరుడుగారు రుక్మిణిచేతిలో నున్న మంచినిళ్ళచెంబును 
పుచ్చుకొని, బెట్టు దగ్గణకు పరుగెత్తిపోయి గుంపులోనుండి త్రవచేసికొ ని ముందుకు 
నడచి గుంపు నడుమను చెట్టునీడను కటికి నేలను పరుండి చేతీతో నోరునుజూపి నీళ్ళు 
నిమిత్తము సైగచేయుచున్న" యొక మనుష్యుని జూచిరి. ఆ మూశ లలో నొకడు 
నీళ్ళముంతను జేతిలో బట్టుకొని “ఈ రాజు నిష్కారణముగా జచ్చిపోవుచున్నాడు; స 
దోషము వచ్చినను నీళ్ళు పోసి బ్రతికించెద” నని చేరువకు( బోవుచుండెను. అప్పు డొక్క- 
ముసలివాం డడ్డము వచ్చి వానిచేయిపటుకొని నిలిపి, “ఈవరకు. బూర్వజన్మములో 
న. “పాపములను జేయుట చేతనే మనకిప్పు డీశూద్ర జన్మము వచ్చినది. 

డీరాజును జాతి భ్రష్టునిజేసి యీ పాపము సహితము కట్టుకోవలెనా? నామాట 
నప ఇక పోయవలది”ని వారించుచుండెను. ఇంతలో రాజు కన్నులు తేలగిల వైచి, 


చెయి నొటివద్ద కెత్తంబోయి వడకించుచు క్రిందం బడవైచెను. అప్పుడు రాజశేఖరుండుగారు 
వెంటనేపోయి' మంచినీళ్ళతో ముందుగా నెండుకొనిపోవుచున్న పెదవులను దడిపి నోటిలో 
గొంచెము నీళ్ళు పోయంగా గొంతసీపటి కాతండు మెల్లంగా చప్పరింప నారంభించెను. 
అంతట  రాజశేఖరుడుగారు తనచేతిలోని యుదకముతో మొగమును దడిపి 
మజికొంచెము నీరు లోపలికి, బోయంగా త్రాగి కన్నులు విప్పి చూచి రెండవ ప్రక్కకొత్తిగిలి 
మటీకొంతసేపునకు సేద తేజ ఆ రాజు తన జీవములను నిలిపినందులకై 
రాజశేఖరుండుగారికి కృతజ్ఞతతో బహనమస్కారములు చేసి లేచి కూరుచుండెను. 
ఇంతలో పల్లెకు బోయినవారు మజ్జిగయు, కొన్ని పండ్లను దిసికొనివచ్చి యిచ్చిరి. ఆ 
రాజు కని పండ్లను లోపలికి బుచ్చుకొని మజ్జిగ "త్రాగి స్వస్థ పడెను. అంతట 
నక్కడనున్న వారందబును తమ తమ' త్రోవలను బోయిరి. ఈలోపల మాణిక్యాంబ 
మొదలగువా రొక తరువు నీడను గూర్చుండి మార్గాయాసము కొంత తీర్చుకొ నిరి. 
రాజశేఖరుండుగారు మిక్కిలి బడలియున్నవారయ్యను, "సమీపములో నెక్కడను ఊరు 
లేదని విన్నందున నేవేళకైనను రాజా నగరమునకు. బోవ నిశ్చ యించుకొని, 
తమవారినందణీని లేవ నియమించి యారాజుతో ముచ్చట లాడుచు దారిసాగి 
నడవనారంభించిరి. 


రాజ:--రాజుగారూ! మీ పేరేమి? మీ నివాసస్టల మెక్కడ? మీరిక్కడ కొంటిగా 
నెందుకు వచ్చినారు? 


రాజు--నాపేరు రామరాజు; మాది పద్దాపురమునకు పప ముననున్న కట్టమూరు 
వాసస్టలము; మా కక్కడ నాలుగు కాండ్ల వ్యవసాయ 
మున్నది: రాజమహేంద్రవరములోనున్న మా బంధువుల జూచుటకై పది దినముల 
క్రిందటపోయి, నిన్న తెల్లవారుజామున బయలుదేరి మరల వచ్చుచుండగా నొక పెద్దపులి 
వచ్చి న న్నెదిరించి నది; నాపైన నున్న యుత్తరీయమును వేగముగా నెడమచెతికిం 
జుట్టుకొని యాచేయి పులినోట్‌ కందిచ్చి రెండవచేతిలోని కత్తితో దాని జొమ్మునం 
బొడీచితిని; ఆ పులి బలముకలది కాబట్టి యాపోటును లక్ష్యముచేయక 
త్రో వపొడుగునను నెత్తురు గాలువలగట్ల “శనడం లోనికి బహుదూర 
మీడ్చుకొనిపోయెను; ఈలోపల నేనును కత్తితో దానిని పలుచోట్లను బొడిచినందున 
నడువలేక యొక వృక్షసమిపమునం బడిపోయెను. నేను బహప్రయాసముతో జేయి 
వదల్బుకొనుటకై కుడిచెతిలోని కత్తి వదలిపె ట్టి దానినోరు పెగలించి చేయూడందిసి కొంటిని; 
ఇంతలో మునుపటిదానికంటెను బలమైన మజీయొక వ్యాఘ్రము చేరువపొదయం దుండి 
నామీదికి దుమికెను: కాని దైవ వశముచేతం గొంచెము గుజీతప్పి నాప్రక్కనున్న చిన్న 
గోతిలో బడెను; కత్తిని బుచ్చుకొనుటకు సమయము చిక్కనందున వంటన నేను 
వృక్షమున కెగంబ్రాక్‌ "అది మరల దూంకులోపల పైకొమ్మను జేరి కూర్చుంటిని; పులియు 
విడిచిపోవక వృక్షము క్రి కిందనే పీట పెట్టు కొని కూరుచుండెను; నేడు తెల్లవారిన తరువాత 
పది గడియల ప్రొదెక్కు వజకును “అది యాప్రకారముగానే యుండీ చివరకు విసిగి 
లేచిపోయినది; నేను నిన్నటి యుదయమునుండియు నిద్రాహారములు లేక 


వృక్షశ్రాఖయందెి యుండ, పులిపోయిన గడియకు మెల్లగా వృక్షముదిగి కత్తిని 
చేతంబుచ్చుకొని బయలుదేజీ గతదినమంతయు నెండచేత మలమల మాడినందున 
నాలిక పిడచకట్టి నడచుటకు కాళ్ళ యందు సత్తువ లేక యేరీతినో దేహము 
నీవృక్షద్చాయకు. జేరవైచి పడిపోయితిని. నాకు చేతిమీ(దమాత్ర మివుగో రెండు 
గాయము లైనవి. 


అని చెప్పి చేయి చూపి పైకి చేతికజ్జలాగున నగుపడుచున్న యొజయందున్న 
కత్తినిదీసి చూపెను. రాజశేఖరుడుగారును "దానిని పుచ్చుకొ ని చూచి యాతండుచేసిన 
సాహసకార్యమునకు మిక్కిలి యాశ్చర్యపడసాగిరి. 


రామ:--నాకు మీరీదినమున పోయిన ప్రాణములను మరల నిచ్చినారు; మీకు నా 
ప్రాణము లిచ్చినను మీరు చేసిన యుపకారము యొక్క బుణము తీఖిదు. నాయందు 
దయచేసి నను కృతజ్ఞతా సూచకముగా జేయు నమస్కారముల నంగికరింపుడు. 
అదృష్టదేవత యితరులను ధనదానము మొదలయిన కార్యములచేతం దమ కృతజ్ఞతను 
దెలుపునట్టుగాంజేసి యిప్పుడు బీదవాండనైయున్న నన్నుమాత్రము మీయంతటి 
మహో పకారికి వట్టిమాటలచేతనే నా కృతజ్ఞతను దెలుపు నట్లు చేసినందున కెంతయు( 
జింతిల్లుచున్నాడను. అయినను నాచేత నైన యుపకారము మేకేదైన గావలిసియున్నచో 
నా ప్రాణములకైన నాశపడక చేయ సిద్ధముగా నున్నాండను, Es రిప్పు డెక్కడకు 
బో యెదరు? రాజ--కాశియాత్రకయి బయలుదేణినారము' 


రామ--ఈ వేసవికాలము ప్రయాణమున కంతమాత్రమును 
మంచిసమయముకాదు. ఈ యెండలో మీరు గాడుపుకొట్ట టి పడిపోవుదురు. 
త్రోవపొడుగునను దొంగల భయము విశేషము. మీకు రాజమహే ంద్రవరములో నెవరైన 
బంధువులున్నారా? లేక మీకదే నివాస స్థలమా? 


రాజగోటేటి రామమూర్తిగారిని మీ రెజుంగుదురా? అతడు నా పినతండ్రి 
కొమారుండు; వారి యింటనే నేను పదియేను దినము లుండి బయలుదేణీనాను. మా 
స్వస్థలము ధవళేశ్వరము. 


రామ--మీపేరేమి? విరందజును మీకేమగుదురు? 


రాజ--నా పెరు రాజశేఖరుడు; వాండు నా కొమారుడు; ఆ యాడుపిల్లలిద్దజణును నా 
కొమార్తిలు; అది నా భార్య. 

రామ--మీరింత వేసవికాలములో యాత్రకు బయలుదేబుటకు కారణమేమి? మీ 
వైఖరి చూడ మిక్కిలి సుఖము ననుభవించినవారుగాం గనంబడుచున్నారు. 


రాజా-నేను మొదట ధనికుండనే యౌదును, కాని నావద్ద నున్న ధనమునంతను నా 
కొమార్తె వివాహములో నిచ్చిన సంభావనల క్రిందను ముఖస్తుతులనుచేయు 
మోసగాండ్రకుం జేసిన దానముల క్రిందను వెచ్చపెట్టి బీదవాండనయిం కడపట యాత్రకు 


లా 


బయలుదెజీ నాను. నిత్యమును వారి స్తుతిపాఠముల స్వికరించి నెను తుష్టపొందుచుం 
టిని; నా ధనమును స్వీకరించి వారు తృప్తినుదుచుండిరి. తుదకొక బైరాగీ బంగారము 
చేసెదనని నాయొద్దనున్న వెండిబంగారముల నపహరించి వానికి “బదులుగా నింత 
బూడిద నిచ్చిపోయి నన్ను నిజమైన జోగినిగాం జేసెను. 


రామ--మున్నప్పుడును మలు దూరదేశప్రయాణములను చేసినవారుకారు.నా 
మాటవిని మీ రీ వెసవికాలము వెళ్ళు వజక్రైన భీమవరములో నుండుండు. అది గొప్ప 
పుణ్యక్షేత్రము; భీమ నది సమీపమున భీమేశ్వరస్వామివారి యాలయమున్నది; దానికిని 
పెద్దాపురమున కును క్రోసెడుదూరము కలదు. పద్దాపురమును పాలించుచున్న కృష్ణ 
గజపతిమహారాజుగారు మిక్కిలి ధర్మాత్ములు: వారు తమ ప్రజల క్షేమమును విచారించు 
oS మాలు వేషము వేసికొని తిరుగు చుందురు; వారియొద్ద మా బంధువొకడు 
గొప్ప "పనిలో నున్నాడు. మీరు భీమవరములో నుండెడిపక్షమున, మా వానితో మాటాడి 
సమయము వచ్చినప్పడు మీకొక యుద్యోగమును జెప్పించెదను. 


రాజశేఖరుడుగారు మంచివారుగనుక పెద్దాపురము వెళ్ళిన మీదట 
నాలోచించెదమని యప్పటికి చెప్పిరిగానియా రాజుస్టీతిని జూచి యాతండుద్యోగము 
జెప్పించునన్న యాశను మాత్రము పెట్టుకొన్నవారు కారు. ఈ మాటలు ముగియునప్పటికి 
వారు గ్రామమును సమీ పించిరి. 


రాజ--ఆ చెట్లకు గ్రామ మెంతదూరము? 


రామ--గ్రామసమీపమునకు వచ్చినాము. ఆ చెట్లు చెజువు గట్టు మీదివి; 
చెమువున కెదురుగానే సత్రమున్నది. 


రాజ--మీరీవూట మాతో భోజనము చేసెదరా? 


రామ--నాకు గ్రామములో బంధువులున్నారు; అక్కడకు వెళ్ళి భోజనముచేసి, 
చల్లపాటు వేళ మెల్లగా బయలుదేరి వచ్చెదను. మీరు స్తీలతో బయలుదేటినారు. కాబట్టి 
భోం జనముచేసినతోడనే ప్రయాణమయి ప్రొద్దుకుంకొ ముందే వేడిమంగలమును 
దాటవలెను. అక్కడ దొంగల భయము బహు విస్తారము. మీరేలాగున నయిన శ్రమబచేసి 
చీకటిపడకముందె పద్దాపురము చేరి యొకనాః డక్కడ నుండుండు. నేను మిక్కిలి 
డస్సియున్నాను గనుక మీతో నిప్పుడు రాలేను. రేపటిదినము వచ్చి మిమ్ము 
గలిసికొనెదను. 


అని రాజశేఖరుడుగారికి నమస్కారము చేసి, అందరివద్దను సెలవు పుచ్చుకొని 
తోవలో భద్రమని పలుమాజు చెప్పి, రామరాజు తనదారిన్‌ పోయెను. వంటలైన 
తరువాత భోజనములుచేసి వారందయను బయలుదేణీ యెండలో దేహముల నిండను 
జెమ్మటపట్ట, ఆడు గడుగునకు ముంతెడు నీళ్ళు త్రాగుచు నడుమనడుమ 
వృక్షద్చాయలను నిలుచుచు అడుగొక యామడగా నడచి నాలుగు గడియల ప్రొద్దువేళ 
నల్లచెజవు చేరిరి. ఆ చెఖువుగట్టునకు క్రిందుగానున్న యొక జువ్వి చెట్టు మొదలను 


తాటాకు పందిరిలో దెహమునిండ విభూతి పూసికొని కంఠమునను చెతులను శిరస్సునను 
రుద్రాక్షమాలలను ధరించుకొని గూరుచుండి వారిని సైగచేసి పిలిచి, స 
చాపమీద గూరు చుండ నియోగించి యొక యోగి కుడిచేతిలోని తులసి సిపూసల తావళ 
మును ద్రిప్పుచు నోటిలో నేమేమో జపించుకొనుచు నడుమ నడుమ నొక్కొక్క ప్రశ్న 
వేయనారంభించెను. 


యోగి--మార్గస్థులారా! మీరు మిక్కిలి యెండంబడి మార్జాయాసముచే 
బడలియున్నారు. “కొచెముసే పిక్కడ విశ్రమించి పొండి. సకుటుంబముగా 
బయలుదేజీనట్లున్నది. మీ రెక్కడకు( బోయెదరు ? 


రాజకాశీయాత్ర పోవుచున్నాము. 


యోగి అట్టి దూరదేశయాత్ర ధనవంతులకు లభింపదు. త్రో వ పొడుగునను 
సత్రములు లేవు. మీరేమైనా ధనమును సేకరించు కొని మజీ బయలుదేజీనారు కారా? 


రాజ--మావంటి బీదవారికి విశేష ధన మెక్కడనుండి వచ్చును? అయినను మేము 
నూరు రూపాయల సొమ్ము తెచ్చు కొన్నాము. ఏలాగునైనను వానితోనే గంగాయాత్ర 
చేసికొని రావలె నని యున్నది. 


యోగి--మీరు బహు జాగ్రత్తగా నుండవలెను. ఇక్కడకు రెండు క్రోసుల 
దూరములో నున్న వేడిమంగలము భ్‌. బాటసారులను దొగలు కొ ట్టుచుందురు. 
గడియసేపు తాళుదురేని మా శిష్యులను తోడిచ్చి పంకుటము 


అని చెప్పి యా యోగి తావళమును ద్రిప్పుచు మరల జపము చేయనారంభించెను. 
ఎవేళకును నాతని శిష్యులు రానందున, రాజశేఖ రు(డుగారు మనసులో 
తొందరపడుచుండిరి. ప్రొద్దును అంతకంతకు వాలుచుండెను. రాజ--స్వామీ! కే 
శిష్యులీివజకును రాలేదు. రండు గడియల ప్రొద్దున్నది. వేగిరము వర్తమానము 
పంపిదరా? 


యోగి--ఆవశ్యముగాం బంపదము, 


అని చివాలున లేచి జువ్విచెట్టునకు నూజుబారల దూరములో నున్న యొక 
గుడిసెయొద్దకుం. బోయి “గోపాలిగా యని యొకపిలుపు పిలిచెను. లోపలినుండి 
చినిగినగుడ్డను కట్టుకొ ని బొ గ్గువంటి శరీర ముతో బుట్జముక్కును మిటనొసలను 
తుప్పతలయు గొగ్గిపళ్ళును గల యొక కిరాతుడు బయలవచ్చెను. వానితో నేమేమో 
మాటాడుచు పందిరివజకును దీసికొ, నివచ్చి, రాజశేఖరుండుగారు వినుచుండగా "వీరికి 
సహాయముగా బంపుటకయి మనవాండ్రను బిలుచుకొని యిక్కడ నున్నట్టగా రమ్మని 
పంపను. 

రాజ--స్వామీ! ట్ర్‌ శిష్యు లేవేళకు వత్తురో చకటిపడక ముందే వేడిమంగలము 
దాటవలేను. మేము నడుచుచుందుమా? 


~ ~ 


యోగి--అవును. మిరు చెప్పినమాట నిజమె. మిరు నడుచు చుండుడు, వాండ్రు 
వచ్చి మి మ్మిప్పుడే కలసికొందురు. 


అప్పుడు రాజశేఖరుడుగారు పెండ్లముతోను బిడ్డలతోను బయలుదేణీ దొంగల పరు 
జ్ఞప్తికి వచ్చినప్పడెల్ల గుండెలు తటతటం గొట్టుకొన, బుజముమీంది మూటను పలుమాటు 
తడవి చూచుకొనుచు, చీమ బటుక్కు- మన్న వెనుక దిరిగి చూచుచు, కొంచెమక్కడ 
నయినను పొద కదలిన నులికి పడుచు నడుచుచుండిరి.ఆ యోగిచే బంపబడిన 
కిరాతుండును వేగముగా నడచిపోయి త్రోవలో నొకచోట దిట్ట ముగా కల్లు నీళ్లు త్రాగి 
తూలుచు తల వణికించుచు చింతనిప్పుల వలె నున్న గ్ర గ్రుడ్డు త్రిప్పచు సంకేతస్థలమును 
జేరి అక్కడ నొక పాకలో నిదురించుచున్న మనుష్యుని చేతితో గొట్టి లేపి, రి ఒక 
బ్రాహ్మణుండును కొడుకును భార్యయు యిద్దరు కొమార్తెలను నూలు రూపాయలతో 
వెళ్లచున్నారు. కాబట్టి మరు చీమలచింతదగ్గణకు వేగిరము వెళ్ళవలె నని మన 
గురువుగారు చెప్పినారు” అని చెప్పి పోయెను. అతం డామాటలు విన్న తోడనే కొతసే 
సేమో యాలో చించి సంతోషపూర్వకముగా లేచి, ఆ త్రోవలను సంకేత స్థలములను 
నెఖిగియున్నవా(డు కావున మాజుమాటాడక కత్తిని చేత బట్టు క్రొ ని" పాఠకవెడలి 
బయలుదేజను. ఆ  కిరాతుండును అడ్డత్రోవను బోయి “దారిలో గనంబడ్డ 
మటీయొకని తోగూడ(జెప్పి తిరిగి యోగిని గలిసికొ ని యాతని యుత్తరువు వ్రకారము 
విల్లును నమ్ములును ధరించి వారిని మార్గము తప్పించి చీమలచింతయెద్దకుం దిసికొనీ 
పోవుటకయి పరుగెత్తుకొని పోయి సంజచీకటి వేళ వారిని గలిసి కొనెను. 


కిఠతా=-తయ్యా! శిష్యులు రానందున మా గురువుగారు మీ కాపదలకయి నన్ను 
బంపినారు. మంచిసమయములో వచ్చి మిమ్ము. గూడుకొన్నాను. దొంగలుకొట్టు 
స్థలమునకు సమీపములో నున్నాము. అయినను మీకేదియు భయములేదు. మన మ్‌ 
మార్గమును విడిచి కాలిమార్గమునం బోయి భయపడవలసిన స్థలమును 
దాంటీనతరువాత పెద్దబాటలో వెళ్ళి 'చేరుదము. 


రాజఏలాగు నయినను మమ్ము సుఖముగా దిసికొన్‌ వెళ్ళ వలసిన భారము 
నీది. నీ వేత్రోవను రమ్మన్న నాత్రోవనే వచ్చెదము. 


అప్పు డాకిరాతు(డు వారిని పెద్ద త్రోవ నుండి మరలించి యిజుకుదారిని వెంట 
బెట్టుకొని పోవుచుండెను. ఇంతలో మబ్బు పట్టి దారి కానరాక గాడాంధకార బంధురముగా 
నుండెను. చెట్టమీంది పక్షుల కలకలము లుడిగేనుగాని గ్రుణ్ధగూబ మొదలగు కొన్ని పక్షులు 
మాత్రము మేతకయి సంచరించుచుండెను; చిమ్మటలు కదు మని దశదిశలయందును 
ధ్వని జేయంజొచ్చెను; అడవిమృగముల యొక్కకూతలును పాముల యొక్క 
భూత్కారములను కర్ణకరోరములుగా వినబడుచుండెను. నడుమనడుమ 
మేఘములలోనుండి తళుక్కని మెయు పొక్కటి మెజసి కొంచెము త్రోవ కనబడుచుండెను. 
ఈరితిని కొంచెము దూరము నడచినతరువాత దూరమున వెలుతు రగ పడెను; ఆ 
వెలుతురు సమీపించిన కొలందిని గొప్పమంటగా నేర్ప డుచు, ఒక్క గొప్ప చింతచెట్టునకు 


~ 


సమిపముగా నుండెను. చికటిలొ ని ప్రకారముగా నడచునప్పుడు రాజశేఖరుండుగారి 
ప్రాణము లాయన దేహములో లేవు; తక్కినవారును అటిచేతిలో ప్రాణములు పెట్టు కొని 
కా ళ్ళీడ్నుచు నడచుచుండిరి. ఆ రాత్రి యాపద నుండి తిప్పించు కొని 'యేదైన 
నొకయూరు చేరితిమా యిక నెప్పడును. దారి ప్రయాణము చేయమని యెల్లవారును 
నిశ్చయము చేసికొనిరి. ఊరు చేరినతరువాత గ్రామ దేవతకు మేకపోతును బలి 
యిప్పించెదనని మాణిక్యాంబ మ్రైక్కుకొనెను. ఈ ప్రకారముగా వ్యాకులపడుచు వారు 
నడిచి యొక విశాల స్థలమును జేరునప్పటికి, చింతచెట్టు క్రింద మంట ముందట 
గూరుచుండియున్న రెండు విగ్ర హములు లేచి, దేహమునిండ కంబళ్ళు కప్పుకొని నోటిలో 
చుట్ట లంటించి బుజములమీంద దుడ్డుకట్టిలతో వారివంక నడచి రానారం భించెను. 
వాండ్రను జూచినతోడనే వారి కందటికును పయిప్రాణ ములు పయిని పోయినవి; 
వెనుకనున్న కిరాతుండు దొగలని కేక వేసి వెనుకవాండు వెనుకనే పాజీపోయెను. ఇంతలో 
నా దొంగ లలో నొకడు ముందుకు వచ్చి రెండుచేతులతోను కట్టను పూనిపట్టి, మాటాడక 
ముందున్న రుక్మిణి నెత్తిమీద సత్తువకొలంది నొకపెట్టు పెట్టెను. ఆ పెట్టుతో మొదలు 
నజీకిన యరంటిచెట్టు వలె రుక్మిణి నేల కొజీగి నిశ్చేష్టురాలయి పడియుండెను. ఇంతలో 
నెవ్వండో కత్తి దూసీకొని ఆగు ఆగు మని కోకలు వేయుచు, మెఖుపు మెజీసి నట్టు 
మీ(దండి దొగలలో నొకనిని మెడమీంద ఖడ్గముతో వేసెను. ఆ వేటుతో శిరస్సు 
పుచ్చకాయవలె మీది కెగరి దూరముగా బడంగో మొండెము భూమిమీందంబడి చిమ్మన 
గొట్టములతో గొట్టి నట్లు రక్తధారలు ప్రవహింప కాళ్ళతోను, చేతులతోను విలవిల గొట్టు 
కొ, నుచుండెను. శత్రువాయుభపాణియయి యుండుటయు, తా నాటి గాడగుటయు, 
బాటసారులలో మణి యిద్దజు మగవాం డ్రుండుటయు చూచి కిరాతునితో గూడికొని 
రండవ దొంగవాండు కాలికొ $ందిని దాంటెను. ఖడ్డపాణియైన యా పుణ్యాత్ముడు వాండ్రను 
కొంత దూరము వెంబడించెను గాని వాండ్రు నిమిషములో జూపుమేర దూరము దాటి 
యదృశ్యులయినందున వెనుకకు మరల వచ్చి రాజ శేఖరుడుగారిని కలిసికొనెను. 


రామ—రాజశేఖరు(డుగారూ! ప్రొద్దుండగానే యీ స్థలమును దాటవలసినదని 
నేను మధ్యాహ్నముననే బహువిధముల బోధించితిని గదా? మీరు నా మాటలను 
లక్ష్యముచేయక యీ యాపదను దెచ్చి పెట్టుకొంటిరి. 


రాజ--ఓహోహో, రామరాజుగారా? మీరు మా పాలిట దైవమువలె సమయమునకు 
వచ్చి మా యందటి ప్రాణములను నిలువబెట్టిరి. మీ రింకొక నిమిషము రాకుండిన 
మేమందజము నా దుర్మార్గుల చేతులలో బడిపోయి యందుము. మీ రీవేళ నిక్కడ కెట్టు 
రాగలిగితిరి ? 


రామ--మీతో వచ్చిన కిరాతుడు యోగిచే దొంగలను బిలుచు కొని వచ్చుటకయి 
పంపంబడి, యెండలో నడువలేక యొక పాకలో బరుండియున్న నన్ను దనవారిలో 
నొకనిగా భ్రమించి తన గురువు కొంది బ్రావ్మాణణులం చింతచెట్టువద్దకు వెళ్ళుచున్నా(డని 
చెప్పెను.ఆ మాటలు విన్నతోడనే యా మీరేయని యూహించి నా కచట 


గాలునిలవక దొంగలను వారింపవలె నను నుద్దశముతొ యోగియున్న తావునకుం బొతిని. 
అక్కడ నా వరకే దొంగలు వచ్చి యోగితో మాటాడిపోయినారన్నవార్త విని గుండెలు పగిలి 
నేను వచ్చులోపల మీకేమి యుపద్రవము వచ్చునో యని మార్గాయాసము నేమియు 
లక్ష్యముచేయక యొక్కపరుగున నచ్చి యుక్త సమయమున మీకు దోడుపడ(గాంచి, నా 
జన్మము కృతార్థత గనెను గదా యని సంతోకి షించు చున్నా(డను. 


అనునప్పుడు మాణిక్యాంబ రుక్మిణిని నఖశిఖపర్యంతము తడవి చూచి గొంతెత్తి 
బ్బెను. రామరాజును రాజశేఖరుడు గారును గూడ దగ్గణకుం బోయి చూచి 

పుపట్టి చూచి ముక్కు దగ్గజ వ్రేళ్ళు పెట్టి యూపిరి "గానక దెబ్బచేతను 
os మరణము నొదెనని నిశ్చయించుకో! నిరి. రామరాజును నాడీ నిదానించి 
చూచి యామె చచ్చినదనియే స్థిరపరచెను. అప్పడందజును శవము చుట్టును జేరి 
విలపించుచుండిరి. ఆ సమయమున సమీపమున నుండి వ్యాఘ్రముయొక్క కూంత 
యొకటి వినబడెను. అంత యాపదలో సహిత మాధ్వని కందజును బెదరి 
వడకుంచుండగా, రామరాజు వారికి ధైర్యము చెప్పి క్రూరమృగములతో నిండియున్న 
యరణ్య మధ్యమగుటచేత నచ్చట నిలువంగూడదనియు తెల్లవారిన మీదట మరల 
వచ్చి శవమునకు దహనాది సంస్కారములు చేయవచ్చు ననియు బోధింపంజొచ్చెను. 
కన్నకూతును కారడవిలో విడిచిపె ట్టి వెళ్ళుటకు మనసు రాక, వారాతని మాటలను 
చెవినిబెట్టక రుక్మిణి సుగుణములను దలంచుకొని యేడుచుచుండిరి. ఇంతలో మజీంత 
సమీపమున గాండ్రు మని పులి మజల నజచెను. ఆ రెండవ కూతతో 
సూర్యకిరణములకు ౩ మంచు కరంగునట్టుగా వారి ధైర్యసారము కరగి పోయెను. అప్పుడా 
రామరాజు హితబోధ నంగీకరించి, యెంతో కష్ట ముతో రుక్మిణిని విడచిపె ట్టి, నడవ 
కాళ్ళరాక ముందుకు నాలుగడు గులు పెట్టి మరల ఎనుక తిరిగి చూచుచు, తుదకు 
విధిలేక రామరాజు వెంట వారందబును పెద్దాపురమునకుం బోయిరి, తమ ప్రాణముల 
మీందికి వచ్చునపవ్పడు లోకములో నెల్లవారును త్రామావజణకు ప్రాణా ధికులనుగాం 
జూచుకొనువారి యాపదలనయినను మజచిపోయి తమ యాపదను తప్పించుకొనుటకే 
ప్రయత్నింతురు గదా? 


తొమ్మిదవ ప్రకరణము 


రాజశేఖరుండు--గారు పెద్దాపురము చేరుట-రుక్మిణి దేహమును వెదకవచ్చి కానక 
దుః ఖించుట--పెద్దాపురములో ని వార్తలు--భీమవరమునకుం బో, వుట--ఆక్కడి 
విశేషములు--సుబ్రహ్మణ్య మును పీఠ్రాపురము పంపుట. 


రామరాజు నాంటిరాత్రి మెల్లగా రాజశేఖరుడుగారిని కుటుంబ సహితముగా 
గొనిపోయి పెద్దాపురము చేర్చి, తిరుపతిరాజు చెజువు నకు సమీపముగనున్న సత్రములో 
దింపి, కాశీప్రయాణము మాని భీమవరములో నుండండని బహువిధముల (జెప్పి 
యొప్పించి తన దారిని బోయెను. ఒక్కనా(టి ప్రయాణములోనే కూతురుపోవుటయు 
తక్కినవారు బ్రాణములు దప్పించుకొని బయలంబడినను కాళ్ళన్నియు వాచి 
యడుగుతీపి యడుగుపెట్టలేనంత దుస్థితిలో నుండుటయు. దలయకొని యాత్ర పేరన్న 
భయపడి రాజశేఖరుండుగారు కొ న్ని దిన ములలో; భీమవరముచేరి యందుండీ 
సమయమయినవ్పడు రాజుగారిని చూచుటకు నిశ్చయించుకొనిరి. 
రుక్మిణిపోయినదన్నవిచారము చేతను మార్గాయానమున బడలియుండుటచేతను వా 
రారాత్రి వంటలు చేసికొని భోజనముచేసినవారు కారు. వారికెవ్వరికిని కంటికి నిద్రయును 
పట్టలేదు. ఆ రాత్రి నక యుగముగా వేగించి రాజశేఖరుడుగారు కోడి కూసిన తోడనే లేచి 
తామొక్కరును బయలుదేజీ రుక్మిణిని వెదకుటకయి వేడిమంగలపు మార్గమున నడచిరి. 


అట్లు కొంతదూరము నడచి రాజశేఖరుండుగారు పసులకాపరి బాలుర నడిగి 
మార్గమును గనుంగొనుచు అడవిలో బ్రవేశించి, నాలుగు గడియల ప్రొద్దెక్కు వజకు 
దొంగలు కొట్టిన స్థలముచేరి యక్కడ "రుక్మిణిదేహమును గానక యిసుకలో నెత్తురు 
చుక్కలను మాత్రము చూచి దుఃఖముతో నలుప్రక్కలను రుక్మిణిని వెదకి కొనుచుం దిరిగి 
యెందునేమియుంగానక మరల నెప్పటిచోటునకువచ్చి, అచ్చట గొంతసేవు పచ్చిక 
బయలను గూరుచుండి యాపచ్చికను తన కన్నీటితో దడిపి రుక్షిణిదేహము 
నేమృగములో యీడ్చుకొని పోయి యుండునని నిశ్చయము చేసికొని యో దుర్వార్తను 
గొని పోయి యెట్లు భార్యతోను బిడ్డలతోను జెప్పుదునా యని కొంతసేపు దుఃఖించి 
మెల్లగాంలేచి కాళ్ళు తడంబడ నడచుచు త్రవపొడుగునను రుక్మిణి యొక్క 
సౌందర్యమును సుగుణసంపదలను దలంచుకొని కన్నులనీరు నించుచు మధ్యాహ్నము 
రెండు జాముల కేలాగుననో యింటికి దేహమును చేర్చి నడవలో చాపమీ(ద చతికిలంబడి 
యేమో చెప్పబోయి మాటరాక పెదవులు నాలుకతో తడుపుకొనుచు నూర కుండిరి. 
అప్పుడు మాణిక్యాంబ తొందరపడి లోపలికి పరుగెత్తుకొని పోయి కంచు చెంబుతో 
మంచితీర్థము తెచ్చి నోటి కందిచ్చి పయిట చెజగుతో "మొగముమీంది జెమ్మట తుడిచి 
విసనకట్జ్ణతో విసరుచు మగని మార్గాయాసమును కొంతవటకు పోంగొట్టెను. అంత 
నతడును కొంత ధైర్యము నవలంబించి, కన్నుకొలకులనుండి నీరు కాలువలు కట్ట 


గడియకొక మాట చొ ప్పున దుఃఖమును మ్రింగుకొనుచు రుక్మిణి వార్తను జెప్పను. 
అప్పుడందటును పెద్ద పెట్టున గొల్లుమని రోదనముచేయ నారంభించిరి. అది విని సత్రపు 
బ్రాహ్మణుండును చుట్టుపట్ల వారును వచ్చి, వారికి వచ్చిన యాపదను దెలిసి కొని 
బహువిధముల వారి నూరార్చి భోజనమునకు లేవందిసిరి. వారును విస్తళ్ళ యొద్ద 
కూరుచుండి తినబోయిన మెతుకులు లోపలికిపోక కొంతసేపు కూరుచుండి విచారముతో 
విస్తళ్ళను వదలిపెట్టి లేచిరి. అప్పుడు నూతి పెరటిలోనికి. బోయి వారు చేతులు 
కడుగుకొ నుచుండంగా కేకలు వేయుచు  విధిలోనుండి పరుగులెత్తు చున్న 
మనుష్యులయొక్క కలకలములు వినవచ్చెను. ఆ సందడి యేమో చూతమని వీధిలోనికి 
వచ్చునప్పటికి తూర్పువయిపున దూరముగా మంటయును మిన్నుముట్టు పొగయును 
గనంబడెను. ఇంతలో సత్రపు బ్రాహ్మణుడు వచ్చి కుమ్మరవిధి తగులంబడుచున్నది, చూచి 
వత్తము రమ్మని రాజశేఖరు(డుగారిని పిలిచెను; కాని యాతం డెంత దయార్ద్ర హృదయుం 
డయినను కొండంత దుఃఖములో మునిగి యున్నవాడు గనుక, నిల్లు కదులుటకు 
మనసు గొలుపక యూర కుండెను. సుబ్రహ్మణ్య మావటి కన్నండు నాపదల ననుభవించి 
యొబజుంగని పసివాం డగుటచేత బరుల కాపద వచ్చినదన్న మాట వినినతోడనే తన 
యాపద మజచిపోయి. చేతనయిన యెడల వారికి సహాయ్యము చేయవలెనను 
నుద్దేశముతో తా నా బ్రాహ్మణునితో గూడ బయలుదేజీపోయెను. వారక్కడకు. బోయి 
చేరునప్పటికి వేలకొలది జనులు వచ్చి వేడుక చూచుచుండిరికాని, వారిలో నొక్క 
రయినను ఆర్పుటకు ప్రయత్నపడుచుండలేదు. ఇండ్లకు వేసిన వెదురుబొంగులు 
కణుపులయెద్ద పగిలి పెటపెటధ్వనులతో తుపాకులు" మ్రోగినట్టు మ్రోగుచుండెను, 
ప్రాతతాటాకులు పయికిలేచి గాలిలో తారాచువ్వలను తలంపించుచుండెను. ఎండల 
వేడిమిచేత సమీపమున నున్న చెబు వెండిపోయినందునను ఇంకిపోంగా మిగిలిన 
నూతల లోని నీళ్ళు చేద మునుగుటకయిన వీలులేక పాతాళ లోకమునకు సమీపముగా 
నున్నందునను, నీళ్ళను తెచ్చుకోలేక అంటుకొన్న యిండ్లవాండ్రు పణకలను లాగుటకు 
ప్రయత్నపడుచుండిరి; ఆ చేరువ యిండ్ల వారు తమ యింటిమీంద తాటాకుల నయినా 
దీసిన మరల వేసికొనుటకయి శ్రమపడవలసి వచ్చునని వానిని ముట్లుకోక, కాలుచున్న 
యిండ్ల వారు వేడుకొన్నను యియ్యక దాచిపెట్టుకొన్న కడివెడు నీళ్ళను బట్టుకొని 
నడికప్పులమీంది కెక్కి తమ యిల్లంటు కొనువజకును నుండి నీళ్ళకుండ నక్కడనే 
దిగవిడిచి రోదనములు చేయుచు దిగుచుండిరి. మటీకొందరు తమ యిండ్లలో ని 
సామానులు కాలిపోవునను భయముచేత వెలుపలికిం దెచ్చి వీధిలో బెట్టుచుండిరి. వారా క్ర 
వస్తువును దెచ్చి రెండవ వస్తువుకొరకు వెళ్ళునప్పటికి పరో పకారపారీణులయిన 
మహాత్ములు కొందు చూచువారు లేక వీధిలో పడియున్న వస్తువులను దీసి తమయింట 
జాగ్రత్త చేసికొనుచుండిరి. ఇట్లు కుమ్మరపెట పరశురామ ప్రీతి యగుచుండంగా సత్రపు 
బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యమును దూరముగా నున్న యొక చెట్టు నీడకు దీసికొని వచ్చి 
యిండ్లు కాలుటనుగుజించి ప్రసంగింప నారం భించెను. 


సత్ర--ఈప్రకారముగా రెండుజాములవేళ ఇండ్లెందుకు కాలి నవొ కారణము మికు 
దెలిసినదా? 


సుబ్ర--కుమ్మరావములు _ కాల్చునప్పుడు ప్రమాదవశమున _ నిప్పంటుకొని 
తాటాకులయిండ్లుగనుక కాలియుండవచ్చును. లేదా యెవ్వరయినను పోట్లాడి యిండ్లకు 
నిప్పు పెట్టియందురు. 


సత్ర--మిరు చెప్పిన రెండు కారణములును సరియయినవి కావు. ఈ గ్రామమున 
కేదో క్రొత్తగా నొకగ్రహమువచ్చి యీ ప్రకారముగా తగులబెట్టినదికాని వేణుకాదు. 


సుబ్ర--నీవు నాతోనే యిప్పు డిక్కడకు వచ్చితివిగదా? ఎవ్వరిని అడిగి 
తెలిసికోకుండ గ్రహమే యిండ్లు తగులబెట్టిన దని నీవెట్లు రూఢిగా జెప్పంగలవు? 


సత్ర--మా గ్రామముసంగతి నాకు దెలియదా? ఈ గ్రామ మేటేట వేసవికాలములో 
నాలుగుసారులు తగులబడును. ప్రతిపర్యా యమును గ్రహమునకు జాతరబచేసి 
యూరివారు దానిని సాగనంపు చుందురు. ఇది గ్రహముచేతనే కాకపోయినపక్షమున, 
వర్షకాల ములో నేల తగులబడకూడదు? 


సుబ్ర--ఇండ్లుకాలుట గ్రహముచేతనే యయిన యెడల, ఒక సారి జాతరచేసి 
బంపిన గ్రహము మరలవచ్చుటకు( గారణమేమి? వర్షకాలములో ఇండ్లకప్పులు వానతో 
నానియుండును కనుక 


సత్ర-కారణములు గీరణములను నాకు దెలియవు. నా కెప్పుడును 
యుపయుక్తలన్నం దలనొప్పి; కాబట్టి నేను జెప్పిన మాటల కడ్డమాడక సత్యమని నమ్ము, 
ఇప్పుడు నమ్మకపోయినను రేపు జాతరగుచుండంగా కన్నులార చూచినప్పడయినను 
నమ్మెదవు. 


ఈ ప్రకారముగా సంబాషణ జరుగుచుండగా అగ్ని హోత్రుడు తన చెలికాండగు 
వాయుదేవుని సాయముచే కుమ్మర పేటను సంపూర్ణముగా దహనము చేసి తృప్తిపొంది 
ప్రశాంతి నొందెను. ఇండ్లు కాలినవారును సొత్తుపోయిన వారును విచారించు చుండంగాం 
గొందజు చుట్ట కాల్చుకొనుటకు కావలసినంత నిప్పు దొరకినదనియు రేవు బొగ్గులు 
చవకగా దొరకగలవనియు సంతోషిం చుచుం బోయిరి. వారి వెనుకనే సుబ్రహ్మణ్యమును 
సత్రపు బ్రాహ్మ ణునిత గూడ బయలుదేణీ సత్రమును జేరెను. ఈలోపల నెవ్వరో రుక్మిణి 
యత్తవారియూరికి, బో వుచున్న బ్రాహ్మణుడొకడు సత్రము లోనికి భో మ. 
ఆమె దుర్మరణకథను జాబు వ్రాసి యు త్తరక్రియలను వేగిరము జరిగించుటకయి 
యాజాబు నతని చేతి కిచ్చి రాజశేఖరుండుగారు వియ్యంకునకుంబంపిరి. 


ఆ మబజఖునాండు పగలు రెండుజాములవేళ రాజశేఖరుడుగారు భోజనము చేసి 
వీధియరుగుమీంద గూరుచుండియుండగా, ఆ దారిని తుడుములు డప్పులు 
మ్రైోగుచుండంగా కొందు దిండిమీంద కుంభ మును బెట్టుకొని త్రాగి కేకలు వేయుచు 


నడచుచుండిరి; వారి వెను కను జనసంఘము మూ(కలకట్టి తమ చెతులలొోని కట్టలతో 
త్రోవ పొడుగునను ఇండ్ల మీద కో ట్టుచు బోవుచుండిరి. ఆ ఏ మూలలో నుండీ సత్రపుం 
బ్రాహ్మణుడు నడుమునకు బట్ట బిగించుకొని చేతిలో పెద్దకజ్దు పెట్టుకొని దేహ మంతటను 
జెమ్మట కాలువలు గట్ట వచ్చి “సుబ్రహ్మణ్యము చేయి పట్టుకొని, ష్‌. నేను జెప్పినప్పు 
డబద్ధమంటివే, ఇప్పుడయినా నా మాట నమ్మెదవా?” యని క్రిందకు లాగెను. 


సుబ్ర--ఉండు; నేను వచ్చెదను. ఈ యుత్సవ మెవ్వరిది? 


సత్ర--నిన్న చెప్పలేదా? ఇండ్లు కాల్చు గ్రహము గ్రామము నకు వచ్చినప్పుడు ఈ 
ప్రకారముగా చేయుదురు. ఒక చేతితో వేప మండయు రెండవ చేతితో పేవబె త్రమును 
పట్టుకొని ముందు నడుచు చున్న యతనిని జూచినావా ! 


సుబ్ర-- -ాపెద్ద కుంకుమబొట్టు పెట్టుకొన్నతండుకాండా? చూచి నాను. ఆత. డెవరు? 
సత్ర--అతండే యీ తంతు “నడిపించుచున్న మంత్రజ్ఞుడు; క్రొత్తగా వచ్చి యిండ్లు 
కాల్చుచున్న దేవతను కొంచెముసేపటికి వెళ్ళగొట్టును. అతని పేరు వీరదాసు. 


సుబ్ర--ఈవజ కేమి తంతు చేసినారు? 


సత్ర--ఇంటికొకటికి రెండేసిచేరల ప. చొప్పున ఏడిండ్లలో అడిగి 
పుచ్చుకొని,క్రొత్తకుండ తెప్పించి గ్రామము నడుమ ఎధిలో పొయ్యిపెట్టి ఆ కుండలో అడిగి 
పుచ్చుకొన్న బియ్యము, మునగకూర, తెలగపిండి కలిపి జామువజకు వంట చేసి, ఆ 
కుండను దిగువ దించియుంచి నడివీధి నలికి యెట్టముగ్గు, తెల్ల మ్రుగ్గు, నల్లమ్రుగ్గు, 
పచ్చముగ్గు, ఆకుపసరుమ్రుగ్గు తెచ్చి వానితో “సేతాళుని "స్వరూపము" వ్రాసీ, 
భేతాళయంత్రము వసే పూజచేసి ధూప దీప ఫలనైవేద్యములు సమర్పించి ఏడేసి 
రావియాకులతో కుట్టిన యేడు విస్తళ్ళలో వండిన కుంభమును వడ్డించి, నడివీధిలో నొక 
కొ, య్యను పాతి దానీకి భేతాళ యంత్రమునకు గ్రహమును వ్రాసిన యాజ్ఞనుగట్టి, ఈయన 
జరిగించవలసిన పని యంతయు జరపినాడు. తరువాత మేము కుంభమును బండిలో 
నెత్తించుకొని యీ కట్టలతో గృహములమీంద కొట్టుచు ఊరేగుచున్నాము. ఇక గ్రామదేవత 
గుడివద్దకు వెళ్ళినతరువాత చిత్రము జరుగును. 


సుబ్ర--అలాగయిన నేనును వచ్చెదను. 


అని సుబ్రహ్మణ్యము వారివెంట బయలుదేజిను. అందును గ్రామదేవతగుడి 
చేరినతరువాత యంత్రజ్ఞుండు బిగ్గరగా గ్రామదేవత పేర వ్రాసిన యాజ్ఞను ఈ ప్రకారముగాం 
జదివెను: 


“యంత్రజ్ఞు(డైన వీరదాసుగారు పద్దాపురము గ్రామదేవత అయిన 
మరిడిమహలక్ష్మేకి చేసిన యాజ-ఈ గామములో ఏదో గ్రహముచేరి యిండ్ల 
కాల్చుచుండ6గా ఈ గ్రామమునకు దేవతవయి యండియు నీ వూరకే చూచుచుండుటకు 
నిమిత్తము లేదు. ఆ గ్రహ మునకు నీ తరపున కుంభము కట్టుబడి చేయించినాము. ఆ 


~ 


కుంభము ఆ గ్రహమున కిచ్చి మాుమన్యమైన కొండలమిందికి దానిని పంపి 
వేయవలసినది. ఆలాగున పంపించని పక్షమున, శ్రీభేతాళుని చేత గాని శ్రీహనుమానుల 
చేతగాని కఠినమయిన తాఖీదును పొందం గలవు. 


శ్లో యక్షరాక్షస దుష్టానాం మూషగా శృలభాశ్ళుకా; 
క్రిమికీట పతంగానా మాజ్జాసిద్ది ర్విభీషణ | 


అని చదివినతరువాత, యంత్రజ్ఞుడు ఏడు వి_స్తళ్ళను ఏడు చోట్ల వేయించి ఆ 
యేడింటిలోను కుంభము పోయించి, బండి తోలు కొని వచ్చిన వానిచేత నల్లకోడి 
నొకదానిని కోయించి దాని రక్తమును కుంభముమీంద పోయించి, “ఓ గ్రహమా! నీవి 
కుంభము పుచ్చుకొని కొడలమీందికి పో” అని యాజ్ఞాపించెను. అక్కడకు 
వెళ్ళినవారందజును చెజువులో స్నానముచేసి యిండ్లకు వెళ్ళిరి. సుబ్రహ్మణ్యమును 
బ్రాహ్మణునితో సత్రమునకు వచ్చెను. 


ఇంటికి వచ్చి సుబ్రహ్మణ్య మాసంగతియంతయం జెప్పిన తరువాత 
రాజశేఖరుండుగారు కొంతసేపు జనుల మూఢత్వమును గుజీంచి యాలోదించి, ఇంతలో 
రుక్మిణి తలపున బాజీన దుఃఖము వచ్చి దైర్యము తెచ్చుకోవలెనని యెంతసీపు 
ప్రయత్నము చేసినను చేతగాక ఎక్కడకయిన వెళ్ళిన దుఃఖము మజచి పోవచ్చునని 
తలంచి పట్టణమును జూచుటకు బయలుదేటిరి అతడు సత్రమునుదాంటి నాలు 
గడుగులు నడచినతోడనే యొక యింటివద్ద దంపతులిద్దబు వాక్కహల మున 
కారంభించిరి; అంతకంత కాకలహము ముదిరి యొకరీతి యుద్ధము క్రింద మాటీనది. 
భార్య తిట్లెక్కువ చేసిన కొలదిని భర్త దెబ్బ లెక్కువ చేయుచుండెను. మగని కెకలను 
భార్య యేడుపును విని వీధివారందజును గుంపులుగుంపులుగా చూడవచ్చిరి. అంత 
మంది వచ్చినను వారిలో నొకరును వారిని వారింపవలెనని తలచు కొని వచ్చినవారు 
లేరు గనుక, అందఖును వేడుకచూచుచు మాత్రము నిలుచుండిరి. అంత 
రాజశేఖరుండుగా రాస్థలమును విడిచిపెట్టి ముందుకుసాగిరి. ఆవల మజి 
నూరుబారలదూరము వెళ్ళగా ఒకచోట వీధి యరుగుమింద పదిమంది పెద్దమనుష్యులు 
చేరి సభతీణీ కూరు చుండిరి. వారు నాగరికులు గనుక వారి ప్రసంగ మెంత మనో 
హరముగా నుండునో విని యానందింపవలెనని తలచి రాజశేఖరుడు గారు వీధిలోనే 
నిలువబడి వినుచుండిరి. ఆ సభికులందజును తామై నను పొగడుకొనుచుండిరీ; లేదా 
స్నేహితులు పొగడుటకు సంతోష మైనను బొందుచుండిరి; వారందజు 
నట్లానందించుచుండంగా రాజ శేఖరుండుగారు తన్నెవరును పొగడువారును పొగడుకొన్న 
విను వారును గూడ లేనందున జిన్నబోయి యిశనిందు నిలువంగూడ దనుకొని 
యక్కడనుండి బయలుదేటీరి. అటుపిమ్మట నాతడు త్రోవపొడుగునను నాలుగైదు 
రమణీయ సౌధములను జూచి లోప లికిబోయి వానిని చూడవలెనని బుద్దిపుట్టి 
గుమ్మమెక్కి తాను పండి తుండననియు మేడనుచూచి వెడుకపడి వచ్చితిననియు. జెప్పి 
చూచెను గాని ఆ పట్టణస్థులందజును ధనికులమింద మాత్రమే ప్రేమ గలవారు గనుక 


ఆయన పాండిత్యమెమియు పనికిరాక మడల యొక్క వెలు పటిభాగములను మాత్రము 
చూచి సూర్యాస్తమయ సమయము కావచ్చి నందున వెనుక మరలి తిన్నగా 
సత్రమువద్దకు వచ్చి చేరవలసివచ్చెను. 


అప్పుడు సత్రపు బ్రాహ్మణుడు రాత్రి వంటలేదు గనుక తీజు బడిగా వచ్చి 
కూరుచుండి రాజశేఖరుండుగారితో ముచ్చటలకు మొదలు పెప్టెను. 


రాజ--మీ పట్టణములో గొప్ప పండితు లున్నారా? 


సత్ర--ఉన్నారు. ఆస్థాన పండితుండయిన హరి పాపయ్య శాస్తులుగారు లేరా? 
ఆయన యెప్పుడు నెవ్వరితోను బ్ర బసంగింపండు గనుక అందటీకంటెను గొప్ప పండితుడని 
వాడుక. ఆయన యొక సారి యాసత్రములో జరిగిన సంతర్పణమునకు భోజనమునకు 
వచ్చి నప్పుడు విశేషముగా మాటాడకపోయినను విశేషముగా భుజించి నందున, ఆయన 
గొప్ప పండితు(డనియే నేనును నమ్మినాను. 


రాజ--ఆయనగాక మజీయెవ్వరయిన నున్నారా? 


సత్ర--మా గురువులు భానుమూర్తిగారు వేదాంత శాస్త మందు నిరుపమాన 
మయిన | ప్రజ్ఞ గలవాండు. నాకు మొన్న రోగము వచ్చినపుడు పుణ్యలోకము వచ్చుటకు 
తగిన సదుపాయమును చేసి పదిరూపాయలను పట్టుకొని పోయినారు ఆ మణఖునాండే 
దొంగవస్తు వొకటి ఆయన యధీనములో కనబడిన యన దుర్మార్గులయిన రాజ భటు 
లాయనను నిష్కారణముగా తీసుకొనిపోయి ఠాణాలో పెట్టినారు. 


రాజగురువు లెప్పుడును శిష్యులకు దమవ్రేలితో స్వర్గము నకు త్రోవ 
చూపుచుందురు. కాని తాముమాత్రము స్వర్గమార్గము "మాట యటుండంగా దామున్న 
యీ లోకమునే త్రోవంగానక గోతిలో పడుచుందురు. తార్కికుండును వైయాకరణు(డును 
నగుట సులభము కాని యోగ్యుం డగుట యంతసులభము కాదు. ఆ మాట యటుండ 
నిచ్చి 5 పట్టణములోని వారి స్థితిగతులను కొంచెము చెప్పుము. 


సత్ర ష్టపడి తనితేటువారు తాము తెచ్చుకొన్నది అన్న వస్తాదులకు చాలక 
బాధపడుచుందురు! పాటుపడని సోమరిపోతుల పూర్వులార్జించిన్‌ మాన్యముల 
ననుభవించుచు విలువబట్టలను పంచ భక్ష్యపరమాన్నములను గలిగి 
సుఖింపుచుందురు. తాతముత్తాతల నాటినుండియు పరువుతో బ్రతికినవారు కొందజు 
జీవనము జరగక రాజుగారిని చిరకాలము నుండియు యాశ్రయించుచున్నారు; కాని 
యెంత యనుసరించినను రాజు నిర్ణయు(డై చదువురాదని చెప్పి వారికి కాలువ 
లియ్యకున్నాండు. 


రాజ--ఆదృష్టవంతులము కావలెనని చేయు ప్రయత్న మొకటి తప్ప 
వేఖుప్రయత్నము లెనివా రెప్పడును భాగ్యవంతులు కారు. భాగ్యదేవత మాజుపని లేక 


తనకొజ3 కాచుకొనియున్న వారియొద్ద నుండి పాణిపోయి యింట గూరుచుండి యొడలు 
వంచి పనిచేయువారినే చేరును. దాని కేమిగాని మిగిలిన వృత్తాంతమును చెప్పము. 


సత్ర--మా పట్టణమున ననేకులు రాత్రులు పురాణ కాలక్షేప మును జేయుదురు. 
ఇక్కడకు దగ్గజనే యొక పెద్ద మనుష్యుం డున్నాండు. ఆయన యెప్పుడును చదువక 
పోయినను తాటాకుల పుస్తకము నొకదానిని విప్పి సర్వదా ముందు పెట్టుకొని కూరు 
చుండును. మన పొరుగింట కాపురమున్న సముతుదారుగారి తల్లికి ష పురాణ 3 మన్న నెంతో 
యపెక్ష ఆమెకు నిద్రరానపు డెల్లను పురా ణము చదువమనును; పురాణ 
మారంభించినతరువాత మంచి కథ పట్టు రాంగానే గోడను చేరగిలబడి హాయిగా 
నిద్రపోవును. 


రాజ--ఇక్కడి వర్తకు లెటువంటివారు ? 


సత్ర--వర్తకులు తమ సరుకులను మాత్రమే కాదు మాట లను సహితము 
విశేషలాభమునకు విక్రయింతురు. అయినను వారి కెంతలాభము వచ్చినను, ఆ లాభము 
మాత్రము వారి యాశకుం దగి యుండదు. ఈ సంగతి నెజిగి యిక్కడి పెద్దమనుష్యులు 
కొందయి మొదట వారి వర్తకశాలకు. బోయి యొక వస్తువును గొని, వారడిగిన వెల 
నిచ్చివేయుదురు; ఆ పయిన చిన్నవస్తువు నొక దానిని ఆరవు తెప్పించి, దాని సొమ్మును 
మయునా(డే పంపివేయుదురు; అటు పిమ్మట క్రమక్రమముగా పెద్ద వస్తువులను దెప్పించి 
వాని వెలలను గూడ యు క్రసమయముననే యిచ్చివేయుదురు; ఈ ప్రకారముగా 
నమ్మకము కుదిరినతరువాత పెండ్లి పేరో మణియొక శుభకార్యము పేరో చెప్పి విలువ 
వస్తువులను విస్తారముగా దెప్పించి కడపట సొమ్మీయక యపహరింతురు. 


రాజ--ధనము నిమిత్తము యీ ప్రకారముగా నక్రమమున కొడిగట్టిన కిరిపోదా? 


సత్ర--కిర్తి కేమి? దానిని కొనుటకయి ముందుగా ధనము సంపాదించిన యెడల 
తరువాత నిమిషములో కావలసినంత కీర్తిని కొనవచ్చును. 


రాజమీ రాజుగా రెంతో ధర్మాత్ములనియు ప్రజలను న్యాయ మార్గమున 
నడిపించువా రనియు ఎప్పుడును వినుచుందును. వారి రాజధానియైన యీ 
పట్టణమునందె యిట్టి ఘోరకృత్యములు జరుపు చుండగా రాజుగారు సహించి 
యూరకున్నారా? 


సత్ర--ఈ పట్టణములో నిప్పుడేమి యక్రమములు జరుగు చున్నవి? మా 
మహారాజుగారి తండ్రీగారి కాలములో పూర్వము. జరుగుచుండెడి ఘోరకృత్యములలో 
నిప్పుడు గుమ్మడికాయలో నావ గింజంత పాలయినను లేవు. ఆ కాలములోనే మీ 
రీపట్టణమునకు వచ్చి యుండినయెడల మంచిబట్టలు కట్టుకొని పట్టపగలి ప్రకారముగా 
వీధిలో నిర్భయముగా నడవం గలిగి యందురా? మా రాజుగారు స సహస్ర ముఖముల 
కనుగొని నిత్యము దుర్మార్గుల ననేకులను శిక్షించుచుండుట చేతనే యిప్పుడు 
నరహత్యలు మొదలయిన ఘోరపాతకము లేవియు ః జర గకున్నవి. 


రాజ--ఈ పట్టణములో వేదవిహిత కర్మానుష్టానములు చక్కగా జరుగుచుండునా? 
సత్ర--త్రికాలములయందు యధావిధిగా జరుగుచుండును. 
రాజ--ఆట్లయిన, నీ విప్పుడు సంధ్యావందనము చేసినావా? 


సత్ర--ఎన్నడో వడుగునాండు నేర్చుకొన్న సంధ్యావందనము మటిచి పోక 
యిప్పటిదాక జ్ఞాపక ముంచుకొన్నా ననుకొన్నారా? 


రాజ--పోనీ, అర్యమునయిన విడిచినావా? 
సత్ర--బఒక్క అ ర్యమును మాత్రమేకాదు, సంధ్యావందన మంతయు విడిచినాను. 


ఈ సంభాషణము ముగిసినతరువాత ప్రొద్దుపోయినందున రాజశేఖరుండుగారు 
లేచి వెళ్ళి భోజనముచేసి, తరువాత నొక్క" రును పరుండి యాలోదించుకొని 
మోసములకెల్లను పుట్టినిల్ల యిన యీ పట్టణమును సాధ్యమయినంత శీఘ్రముగా 
విడిచి పెట్టవీలయుననీ నీయమించుకొనిరి; “కాబట్టి మయునా(డు ప్రాతః కాలముననే 
యొక బండిని కుదుర్చుకొనివచ్చి, కుటుంబ సహిత ముగా దాని "మీదనెక్కి జాము 
ప్రొద్దెక్కువబికు భీమవరము చేరిరి. బండిమీద నెవ్వరో క్ర క్రొత్తవారు వచ్చినారని యూరిలో 
నెల్లవారును జూడవచ్చి, వారి నివాస స్థలమును గుజీంచియు ఆగమన కారణమును 
గుణించియు ప్రశ్నలు వేయంజొచ్చిరి; చెప్పిన దానినే మరలమరల నడిగిన వారికెల్లను 
జెప్పలేక రాజశేఖరుడు గారును మాణిక్యాంబయు విసిగిపోయిరి. వారందయి నట్లు 
పనికట్టు కొని వచ్చి ప్రశ్నలు వేయుటకయి ముందడుగిడుచువచ్చినను, రాజ 
శేఖరుండుగారు తమకు బస కావలెనని యడుగంబోగానే తిన్నగా వినుపించుకోక, లేదని 
వెనుకంజ వేయ నారంభించిరి.అంతట రాజశేఖరుండు గారు బండిని వీధిలో నిలిపించి, 
తాము బయలుదేణీ బస నిమి_త్త మయి యెల్లవారింటికిని బోయి రెండు జాములవటికు 
నడుగుచుండిరి గాని, వారిలో నొ క్క రును ఆ పూట వండుకొని తినుటకయినను స్థలము 
నిచ్చినవారుకారు. క్రొత్తగా వచ్చినవారు గనుక రాజశేఖరుండు గారు బస నిమిత్తీమయి 
తిరుగునప్పుడు " వీధులలో నిలువచేయబడియున్న పెంటకుప్పలను జూచి 
యసహ్యపడుచు వచ్చిరిగాని ఎరు వున కుపయోగించుటకయి పొరుగూళ్ళకు సహితము 
గొనిపోయి యమ్ముకొ నెడి యా యూరివారి కవియే కనకమన్న సంగతిని తెలిసికో 
లేకపోయిరి. అట్లా దుర్గంధమునకు ముక్కు మూసికొని నడచి గ్రామ కరణముయొక్క 
యింటికియోయి "వారి యింటిపేరడిగి యేదో యొక ప్రాతబంధుత్వమును తెలుపుకొని 
మొగమోటపెట్టంగా ఆతడాపూటకు తమ యింట వంట చేసికొనుట కంగీకరించి, 
పొరుగుననున్న యొక వైదిక బ్రాహ్మణుని పిలిపించి రాజశేఖరుండుగారు కాపర ముండుట 
కయి వారి ప్రాత యిల్లిమ్మని చెప్పెను. అతండాయిల్లు బాగు చేయిం చినంాని 
కాపురమున కక్కరకు రాందనియు, తన భార్య సమ్మతిలేక యియ్య వలనుపడదనియు, 
పెక్కుప్రతిబంధములను జెప్పెను; కాని రాజశేఖరుడుగా రాతనిని కూరుచుండంబెట్టుకొని 
పరోపకారమును ప రెండు గడియలసేపు ఉపన్యాసము చేసి 'యిల్లు 


బాగుచేయించుట పెరుచెప్పి రెండు రూపాయలు చెతిలొబెట్టిన సొమ్మాతనిని నిమిష 
ములో సమాధానపజచినది. కాబట్టి రాజశేఖరుండుగారు “వెంటనే పోయి బండిని 
తోలించుకొనివచ్చి యా పూట కరణము లోపల వంట చేసికొని భోజనముచేసి దీపముల 
వేళ సకుటుంబముగా ఆ గ్రామ పురోహితులయింట బ్రవేశించిరి. ఆ యిల్లు 
పల్లపునేలయందు( గట్టంబడి. యున్నది; గవాక్షములు. బొత్తిగా లేనేలేవు; 
వాస్తుశాస్తప్రకారముగా దూలములు యజమానుని చేతికందులాగునం గట్టబడిన యా 
యింటి కోడలే పొట్టివి గనుక గుమ్మము అంతకన్నను పొట్టివిగా నుండేను. కాబట్టి 
ఎక్కడను వంగి నడవనివారు సహితమక్కడ వంగి నడచు చుందురు; లో పలిగోడ 
లెత్తుగా నుండకపోయినను దొగలభయము చేతంగాబోలును గాలి వచ్చుటకు 
వలనపడకుండ దొడ్డిచుట్టును నున్న గోడలు మాత్రము మిక్కిలి యెత్తుగాం బెట్టబడీనవి. 
కాని యింటివా రాయిల్లు విడిచిపెట్టి వెళ్ళినతరువాత చూచువారు లేక కూలి యిప్పుడు 
మొండిగోడలుగా నున్నందున లోపలికి “గాలి వచ్చుట కవకాశము కలిగినది. పూర్వ 
మిల్లుగలవా రందున్నప్పు డెవ్వరో యొకరు " సదా  రోగబాధితులైయుండుచు 
వచ్చినందునను గృహాధిపతియొక్క కూతు రందులోనే పోయినందునను ఆ 
యిల్లచ్చిరాలేదనియు దానిలో నేదో గ్రహమున్నదనియు నెంచి దానిని విడిచి 
మజీయుకచో టికి. బోవ యత్నించుచుండిరి. కూతురుంపోయిన నక్షత్రము ధనిష్టా పంచక 
ములో నొకటైనందున బ్రాహ్మణు డాజునెలల వణకు ఆ యింటిని పాడుపటీచి తరువాత 
సహితము "పిల్లలతో నందుండుటకు మన సొప్పక వేజొక యిల్లు కట్టుకొని యందు 
కాపురముండెను. రాజశేఖ రుండుగా రాయింటిలో బ్రవేశించినతరువాత కోన్ని గవాక్షముల 
నెత్తించి గాలివీలు కలిగించుకొనుటయేగాక, తేమ పోవునట్టుగా యిల్లెత్తు చేయించి, 
వంటకు ప్రత్యేకముగా దూరమున దొడ్డిలో నొక పాక వేయించిరి. ఈ' కర్చులక్రిందను 
భో జనాదికముక్రిందను తెచ్చు కొన్న రూపాయలు వ్యయపడుచుండెను. కాబట్టి రెండు 
మూడు మాసములలో నే జివనమున కిబ్బంది కలుగునట్టు కనంబడుచుండెను. 


అదియొక పల్లి గనుక భీమవరములో కొనుటకు పాలు, మజ్జిగలుకాని, కట్టెలుకాని 
దొరకవు; పాడిగలవారికి చిట్టును పొట్టును యిచ్చిన యెడల వారింత పలచని మజ్జిగ 
పోయుచుందురు. రాజశేఖ “రుండుగారు ప్రతి భానువారమునాడును పెద్దాపురమునకు, 
బోయి సంతలో వారమునకు. సరిపడిన వస్తువుల నన్నిటిని కోని తెప్పించు 
కొనుచుందురు. నెలదినములు గ్రామములో కాపురముండునప్పటికి రాజశేఖరుండుగారికి 
పలువురు పరిచితులుగా నేర్పడిరి. వారాయన  సితి గతులను దెలిపికొని 
విచారపడి,రాజబంధు(డును కారాగృహాధికారియు నైన శొభనాద్రిరాజుగారిని చూడుడని 
బోధించిరి. భీమవరమును చేరియే శ్యామలకోట యని యొక దుర్గముండెను. దానిలో 
శ్యామ లాంబ గుడ యుండెను కాబట్టి దాని కాపేరు కలిగియుండెను. అది యా 
కాలములో పెద్దాపుర రాజుగారియొక్క ' రాజ్యములలో నరము: చేసినవారి. నుంచు 
చెబిసాలగా నుపయోగపడుచుండెను. ఇప్పుడా కోట పడిపోయినందున, అదియుండు 


స్థానమున నొక్క- గ్రామము కట్ట బడియున్నది; దానికి చామర్లకొట యని పరు. ఆ కొట 
కీధిక్రారిగా నున్న శోభనాద్రిరాజుగారి కొక గ్రామముకూడ నుండెను. 


రాజశేఖరుండుగా రాగ్రామములో కాపురమున్న కాలమందు రామరాజప్పుడప్పుడు 
రాత్రులు వచ్చి చూచిపోవుచుండెను.ధనము క్రమ క్రమముగా తజీగిపోవుటను చింతించి, 
మాణిక్యాంబ ప్రతిదినము శోభ నాద్రిరాజుగారిని జూచి యుద్యోగము నిమిత్తమయి 
ప్రయత్నము చేయవలసినదని బలవంత పెట్టుచుండెను. అతడు రెండు మూడు 
సారులు పోయి సమయమయినది కాదని మరల వచ్చుచుండెను. కడ పటిసారి 
రాజశేఖరు(డుగారు శోభనాద్రిరాజుగారి దర్శునార్థము వెళ్ళి వచ్చినప్పడు దంపతుల 
కిరువురకును యీ ప్రకారముగా స సంభాషణ జరిగెను: 


మాణి--మీకు రాజుగారి దర్శనమయినదా? 


రాజఆయినది. నేను వీధి గుమ్మములో నిలుచుండి యక్కడనున్న యొక 
పరిచారకుని జూచి లోపలికి వెళ్ళవచ్చునా యని యడిగితిని. భాగ్యవంతుండయిన 
పక్షమున దిన్నగా లోపలికి వెళ్ళవచ్చుననియు, బీదవా(డవైన యెడల నిక్కడనే 
నిలుచుండవలసీన దనియు వాడు చెప్పెను. నేను గొంచెముసే “పాలోదించి చొరవ చేసి 
రాజుగారున్నచోటికి బోయి నిలువణడితిని. 


మాణి--రాజుగారితో మాటాడి మీ సంగతు లన్నియు చక్కగా మనివి చేసినారా? 


రాజనేను గదిలోనికి వెళ్ళి నా స్థితిగతులను జెప్పు కొన్నాను, ఎవరితోనందు 
వేమో, రాజుగారితోగాదు-- --ఎందుచేతనన్న నేనెంతసీపు చెప్పకొన్నను రాజు నోటినుండి 
యొక మాటయు బదులు రాలేదు. నేను మాటాడుట మొదలుపెట్టినతోడనే మంచము 
దగ్గరనున్న కుక్క యొకటి మొణగనారంభించినది. కాబట్టి దానితోనే మాటాడినా 
ననుకొన్నాను. కాని యది యేమి చెప్పినదో దాని భాష నాకు రానందున గ్రహింపలేక 
పోయినాను. ఇట్లు దాని యభిప్రాయము తెలియక యనుమానించుచు నిలుచుండ, రాజు 
తన సేవకుని ''కక్కనిః బిలిచి నాకు దెలిసిన భాషతో ఈ బ్రాహ్మణు నావలికిం 
బంపివేయుమని యాజ్ఞాపించెను. జరుగబోవు సంగతిని గ్రహించి వాడు రాకముందు 
మృదువుగా నేనే వెనుకకు మరలి తిన్నగా యింటికి వచ్చితిని. 


ఆంతటి సన్మానము జరిపించిన రాజుగారిని మరల వెళ్ళి యాశ్రయింప బుద్దిపట్టక 
రాజశేఖరుడుగారు ముందు జీవనోపాధి యెట్లు కలుగునాయని యాలోచించి 
సుబ్రహ్మణ్యము నెక్కడ కైనను బంపవలెనని తలంచి మాణిక్యాంబతో జెప్పి యామె 
యనుమతిని కొమారునితో నా సంగతిని జెప్పిరి. అతడును పరమసంతోషముతో 
నొప్పుకొన్నందున, ఆందజును నాలోచించుకొని చివర కతనిని పిఠాపురమునకు. బంప 
నిశ్చయించుకొనిరి. ప్రయాణము నిశ్చయించిన దినమున రాజశేఖరుడుగారు కుమారుని 
బిలిచి యనేక విధముల నీతులు బోధించి బుద్ధులు చెప్పి, న్యాయమార్గమునం 
బ్రవర్తింపవల సినదని పలుమారులు జెప్పి, నమస్కరించిన కుమారుని నాశీర్వదించి 


యయిదు రూపాయలను కర్పునిమిత్తమిచ్చిరి:మాణిక్యాంబయు దగ్గర నున్న దానిలో 
నేమియు లోపము చేయక కావలసినన్ని దీవన లిచ్చను. సుబ్రహ్మణ్యమును వారి 
నెడబాయవలసి వచ్చినదిగదా యని దడిపెట్టుకొని చెల్లెలిని ముద్దాడి తనకిచ్చిన 
రూపాయ యలలో నొకదానిని చేతిలో బెట్టి వారివద్ద సెలవు పుచ్చుకోని వెనుక తిరిగి 
చూచుచు దారిసాగి నడిచెను. 


పదవ ప్రకరణము 


శోభనాద్రి రాజుతో మైత్రి--సీత వివాహ ప్రయత్నము-- రామమూర్తి గారి మరణవార్త-- 
రామరాజుతో విరోధము--రాజశేఖరుడుగారిని చెజిసాలలో బెట్టుట--సీత నెత్తుకొని 
పోవుట. 


ఒక యాదివారమునాడు నాలుగు గడియల ప్రొద్దెక్కిన తరు వాత 
రాజశేఖరుడుగారు పెద్దాపురమునకు. బోవుచుండగా, శోభనాద్రి రాజు 
విధియరుగుమీందనున్న యున్నతాసనముపైని గూరుచుండి చూచి లంపతావాని నొక్కని 
బిలిచి “ఆ మార్గమున బోవుచున్న బ్రాహ్మణుని దీసికొనిరొమ్మని చెప్పెను. వాండును 
మహా వేగముగా బోయి “రాజుగారి సెలవయినది రొమ్మని పిలిచెను. రాజశేఖరుండుగా 
రెట్టయిన నాతని యనుగ్రహము సంపాదించుకోవలె ననియే కోరు చున్నవారు గనుక 
పిలిచినదే చాలునని వెళ్ళి అతడు చూపిన బల్ల మింద కూరుచుండిరి. 


శొభళైరఈ నడుమను 'బిమవపరము వచ్చి సోమభట్లుగారి లోపల కాపురమున్నవారు 
మీరే కాదా? 


రాజ--అవును. వెనుక నేనొక పర్యాయము దమ దర్శనము చేసినాను. 


శోభ--జ్ఞాపకమున్నది.మేమప్పుడు మిక్కిలి తందర పనిలో నుండి మీమీ(ద 
కోపపడినాము. అంతేకాకుండ ఆ వచ్చినవారు మీరని మాకప్పుడు తెలియలేదు. మీ 
పోష్యవర్గములో చేరిన వారెంతమంది యున్నారు? పెండ్లి కెదిగిన కొమార్తె కూడ 
ఉన్నదంట కాదా? 


రాజ--ఇప్పుడున్నది వివాహము కావలసిన యాకూంతు రొక్కతయే. నా పెద్ద 
కుమార్తి మొన్న త్రోవలో దొంగలు కొట్టి నప్పుడు చనిపోయినది. ఎదయిన నొక 
యుద్యోగమును సంపాదించుట కయి నా కుమారుని ఇక్కడకు వచ్చిన తరువాతనే 
పిఠాపురము పంపినాను. 

ఈ ప్రకారము సంభాషణము జరుగుచుండంగా కొంతమంది పెద్దమనుష్యులు వచ్చి 
అరుగుమిందనున్న బల్లమింద గూరుచుండిరి. అప్పుడు రాజుగారు వారితో తాము చేసిన 
యద్భుతచర్యలను గురించి బహువిధముల ప్రశంన చేసిరి. చెప్పినమాటలలో నేమియు 
చమత్కారము లేకపోయినను, అక్కడ నున్నవా రాలోపమును లోనవ్వు మాత్రము పూర్తి 
చేసిరి; వారందజు నవ్వినపుడు తామొక్కరు నూర కున్న బాగుండదని నిజముగా నవ్వు 
రాకపోయినను తెచ్చుకొని వారు నవ్వినప్పుడెల్లను రాజశేఖరుండుగారును 
నవ్వుచువచ్చిరి. ఆ రాజు తన్ను రాజశేఖరుండుగారు తెలిసినవాం డనుకొనుటకయి ప్రతి 
విష యములోను గొచెము కొంచెముగా మాటాడి యన్నియు. దెలిసిన వానివలె 


నటింపసాగెను; తన కేమియు జెప్పుటకు తోచనప్పుడు అక్కడనున్న వారి 
మొగములవంక జూచి నవ్వుచువచ్చెను. అప్పుడాయన పాండిత్యమును సభవారందు 
నూరక పొగడుచుండిరి. ఇంతలో గొదబు గాయకులు వచ్చి సంగీతముపాడుట 
కారంభింపని యెడల, వారి పొగడ్తలు సభచాలించువరకు నుండుననుటకు సందే 
హములేదు. వారు పాటనారంభింపంగానే యెల్లవారికిని ఇండ్లమీంద ధ్యానము 
పాజనారంభించినది. అయినను రాజుగా రేమను కొందురో యని యందలును కొంతసేపు 
శ్రమచేసి మాటలు చెప్పుకొనుచు నచ టనే కూరుచుండిరి. ఆ పాట వినివిని పలల 
కడపట నొక పెద్దమను ష్యుడు చొరవచేసి, “వారు మంచివారని యదేపనిగా శ్రమ 
యిచ్చుట న్యాయముకాదు. కాబట్టి యీ పాటి పాటచాలింప ననుజ్ఞ యియ్య వచ్చు” నని 
బెప్పను. సభవారందరును అదీ యుక్తమని యేక వాక్యముగాం బలికిరి, అంతట 
సభచాలించి యందలును సెలవుపుచ్చు కొని వెళ్ళంబోవునపుడు రాజుగారు 
రాజశేఖరుండుగారినిఅప్పడప్పుడు వచ్చి దర్శన మిచ్చుచుండెదజుకాదా?” యని 
యడిగిరి, “ముఖ్యముగా వచ్చి దర్శనము చేసికొనుచుండెద”నని చెప్పి, ఆయన నాటికి 
పెద్దాపురము ప్రయాణము మానుకొని పది గడియల ప్రొద్దెక్కువటికిల్లు చేరిరి. 


నాడు మొదలుకొని ప్రతిదినమును రాజశేఖరుండుగారు ప్రాతః కాలమునను 
సాయంకాలమునను గూడం బోయి శోభనాద్రిరాజుగారి దర్శనము చేయుచుండిరి. ఆ 
రాజుగారును మిక్కిలి దయతో నాతని నాదరించి మంచిమాటలతో సంతోష, పెట్టుచుండిరి. 
ఆయన రాజకార్య విషయమైన పనినిజూచు చుండునపుడు సహితము రాజశేఖరుండు 
గారు వద్దనే యుండి సంగతి కనుగొనుచుందురు; గ్రామాదులలోని ప్రజలు వ్రాసికొన్న 
విజ్ఞాపన “పత్రికలను కొలువుకాండ్రు చదువునపుడు వ్రాసికొన్న మనవి కడపట రెండు 
మూడు పంక్తులలో మాత్రమే యున్నను బిరుదావళి మాత్రము మొదటి రెండు 
పత్రములలోను పూర్తముగా నిండియుండుట తెలిసికొని రాజుగారికి గ్రామములోని 
కాపులకన్న బిరుదు పెళ్ళే విశేషముగా నుండుట కానందించుచు వచ్చిరి. 
రాజకార్యవుబనియైనతోఢనే రాజుగారు సభవారితో ముచ్చట కారంభింతురు. అత 
డెంతసేపు చెప్పినను తన ప్రతాపమునే చెప్పు చుండును; ఆ కథ లన్నియు నావణకు 
ప విన్నవే అయినను మొదటిసారి నవ్వినట్టి ప్రతిపర్యాయమును సభలోని 
వారందజును నవ్వుచుందురు; అందులో గొందజు స్తోత్రపాఠములను చదివి రాజు గారి 
మనస్సును సంతోషపెట్టుచుందురు; అందజును. ముఖస్తుతులు చేయుచుండగా 
తామొక్కరును మాత్ర మూరకుండుట న్యాయము కాదని యెంచి, రాజశేఖరుండుగారు 
స్తుతివిద్యయందు పాండిత్యము చాలనివారు గావున నసత్యమునకు భయపడి 
యాతడు మణీ యే విషయమునందును స్తోత్రా ర్లుడుకా నందున మంచిబట్టలను 
కట్టుకొను టకు కొంత శ్లాఘించిరి. ఇట్లు తజమగా రాజశేఖరుండుగారు “ రాజ 
స్థానమునందు మెలగుయ "వచ్చుటచేత వేయలాభమును పొందక పోయినను సభలో 
పేదిమందిని నవ్వించు మార్గమును మాత్రము నేర్చుకొనిరి; కాబట్టి యప్పటినుండియు. 
దామొకమాటను చెప్పుచు ముందుగా దామే నవ్వుచువచ్చిరి. అది చూచి యందును 


నవ్వు చుండిరి. రాజుగారప్పుడప్పుడు ధర్మోపన్యానములను సహితము చేయుచుందురు. 
లోకములో నెవ్వరెన్ని పాట్టుపడినను భోజనము నిమి త్రమే కాబట్టి, ఆ విషయమున 
నముచసనను దోషములేదని వాదించుచుండిరి. ఈ సిద్ధాంతము మనస్సున 
నాటియుండుట చేతనే కాంబోలును రాజుగారు ప్రతిదినమును లేచీనది మొదలుకొని పది 
గడియల వజకు పాత్రర్భోజనమునకు వలయు సంభారముల నిమి త్రమే ప్రయత్నము 
చేయుచుందురు; భోజనమయినది మొదలు కొని మధ్యాహ్నము ఫలాహార 
మేమిదొరకునా యని చింతించు చుందురు; ఫలాహారమయినప్పటినుండియు 
రాత్రిభో జనమునకు వ్యంజ నము లేని కలవని యాలోచించుచుందురు. 


ఈ రాకపోకలచేత రాజశేఖరుడుగారికి రాజుగారివద్ద మిక్కిలి చనువు గలిగెను. ఆ 
సంగతి నెజిగి బ్రాహ్మణులు రాజశేఖరుండుగారి యింటీకి. బోయి పలువిషయములు 
ముచ్చటించుచు, వారిలో గొందజు సీత నెవ్వరికిచ్చి వివాహము చేయందలంచినా రని 
మాట వెంబడి నడుగుచుందురు. ఇప్పుడు చేతిలో డబ్బులేనందున, ఎవరికిచ్చి 
వివాహముచేయుటకు తలపెట్టుకోలేదని యాయన బదులు చెప్పుచుండును. ఒకనాడు 
రాజశేఖరుడుగారు భోజనముచేసి కూరుచుండి యుండగా బొమ్మగంటి 
సుబ్బారాయండను సిద్ధాంతి వచ్చి జ్యోతి శ్శాస్తమునందలి తన యఖండ పాండిత్యమును 
దానివలనం దనకుం గలిగిన గౌరవమును పోగడుకొని ఆంధ్రదేశమునందలి గొప్పవారంద 
యును జాతకములను తనకు బంపి ఫలములను తెలిసికొనుచుందురని చెప్పి దానికి 
నిదర్శనముగా బెక్కు- జాతకచక్రములను విజయనగ రాది దూరప్రదేశములనుండి 
ప్రభువులు వ్రాసినట్టున్న జాబులను జూపి, ఫలము చెప్పుటకయి ఆయన యొక్క 
జన్మనక్షత్రమును కూడ తెమ్మని యడిగెను. 


రాజ--నాకిప్పుడు జ్యాతిషశాస్తమునందలినమ్మకము పోయి నది; నావద్ద కొల్లగా 
ధనము పుచ్చుకొని బ్ర వాసిన మావాండ్ర జన్మ పత్రికలలో ఫలము లేవియు నిజమయినవి 
కావు; మేము కాశీయాత్రకు బయలుదేరునపుడు మంచి ముహూర్తము పెట్టుకొని యిల్లు 
బయలు దేరినను త్రోవలో గొప్పయాపదలు వచ్చినవి; అందుచేత జ్యొతిషము మీది 
నమ్మకము చెడినది.  కాబట్టియే మొన్న పెద్దాపురమునుండి యిక్కడకు వచ్చునపుడు 
ముహూర్తము చూచుకొనకయే బయలు దేటినాను. 


సుబ్బ--నాది అందటీ జ్యోతిషములవంటిది కాదు;నేను చెప్పిన బ్రశ్నకాని పెట్టిన 
ముహూర్తముకాని యీ వరకెన్నడును తప్పిపోలేదు; నెను జాతకములో 
నెన్నియక్షరములు వ్రాయుదునో యన్ని యక్షరములును జరిగి తీరవలెను. 


రాజ-మీరు చెప్పెడు ఫలము నిజమైనను నాకక్కరలేదు. నాకు ముందు 
మేలుకలుగుననెడి పక్షమున, వచ్చెడు ననుకొన్నది రాక పోయెనేని మిక్కిలి వ్యసనముగా 
నుండును; నిజముగా వచ్చెనేని ఆవజకే దాని నెదురు చూచియుండుటంజేసి వచ్చినప్పు 
డధిక సంతో షము కలుగదు. కీడు కలుగునని చెప్పెడు పక్షమున నిజముగా వచ్చి 
నప్పుడు దుఃఖపడుట యటుండంగా ఇప్పటినుండియు విచారపడవలసి వచ్చును; 


ఒకవేళ రాకపోయెడు పక్షమున వ్యర్థముగా లెనిపోని చింత పడవలసి వచ్చును; ఆ వట్టి 
విచారముచేతనే కీడు కలిగినను గలుగ వచ్చునుగాని, సంతోషపడుటచేత మేలు 
మాత్రము కలుగనేరదు. 


సుబ్బ--పండితులై యుండియు మీరాలాగున సెలవిచ్చుట భావ్యము కాదు. పెద్దలు 
చెప్పిన శాస్తములయందు మనమెప్పుడు గుజీ యుంచవలెను. ఆ మాట పోనిండి. “మీ 
కుమార్తికు పేండ్డి యీడు వచ్చినట్టున్నది; ఇంకను వివాహ ప్రయత్నము చేయక యశ్రద్ధగా 
నున్నారేమి? 


రాజ--ఆ విషయమైయే నేనును విచారించుచున్నాను. అను కూలమయిన 
సంబంధము కనబడలేదు; చేతిలో సొమ్ము సహితము కనబడదు. మీ ఎజుక నెక్కడనై 
నను మంచి సంబంధము లేదు గదా? 


సుబ్బ--సం-బం-ధ-మా? ఉన్నదికాని, వారు గొప్పవారు; సంబంధము చేసికొందురో 
లేదో, ఆది మికు సమకూడిన యెడల మీకు సర్వవిధముల ననుకూలముగా నుండును. 


రాజ--వారిదేయూరు? మనమేమి ప్రయత్నముచేసిన ఆ సంబంధము 
లభ్యమగును ? 


సుబ్బ--వారిది పెద్దాపురము. వారియింటిపిరు మంచిరాజు వారు; వారికి 
సంవత్సరమునకు రెండువేల రూపాయలు వచ్చు మాన్యము లున్నవి: ఇవిగాక 
వారియొద్ద రొక్కముగూడ విస్తార ముగా నున్నదని వాడుక చిన్నవాడు ప్రథమ వరుడు; 
స్ఫురద్రూఎ: అతనికొక్క యన్నగా రున్నారుగాని, ఆయనకు సంతానము లేదు, ముందు 
సమస్తమునకును ఈ చిన్నవాండే కర్తయగును. పెండ్లి కొమారునిపేరు పద్మరాజుగారు. ఆ 
సంబంధము మన శోభనాద్రిరాజు గారు ప్రయత్నముచేసిన పక్షమున మీ 
యదృష్టబలమువలన రావలెను గాని మజీయొకవిధముగా మీకు లభింపదు. 


రాజ--ఆలాగయిన పక్షమున, ఈ సంగతిని ముందుగా మీరొకసారి రాజుగారితో 
ప్రసంగించి వారి యభిప్రాయము తెలిసికొనెదరా? 


సుబ్బ--నేను ముందు వెళ్ళి కూర్చుండెదను. తరువాత మీరు కూడా రండి. 
మీరుండగానే మాట ప్రస్తావనమున మీ కొమార్తె వివాహపు సంగతిని తెచ్చిచూచెదను. 
దాని మీద మీరందుకొని రాజు గారితో నొక్కి మనవి చేయవలెను. 


అనిచెప్పి సుబ్బరాయండుసిద్ధాంతి బయలుదేజీ తిన్నగా శోభ నాద్రిరాజుగారియింటికి 
బోయి కూరుచుండెను, తరువాతే మలీనాలుగు నిమిషములకు రాజశేఖరుడుగారును 
వెళ్ళి చేరిరి. అప్పుడు కొత సేపు పలువిధముల ప్రసంగములు జరిగినమిందట 
రాజశేఖరుడుగారి కొ మార్తె సంగతి సంగతి మెల్లగా దెచ్చెను. 


సుబ్బరాజశేఖరుడుగారికి పెండ్లి కావలసిన కొమార్తె యున్న సంగతి దేవరవా 
రెఖుగుదురా? 


శొభ_ఎఅుగుదుము: ఈ మధ్య విన్నాము, ఆ చిన్న దానికి బెండ్లి యీడు 
వచ్చినదా? సుబ్బ--ఈ మధ్యాహ్నమే నేను చూచినాను. ఇక చిన్న దానిని నిలిపి 
యుంచరాదు; మొన్న మా బంధువుల గ్రామములో నింతకంటిె చిన్నపిల్ల సమర్హాడినది. 


శో భఎక్కడనై న సంబంధము విచారించినారా? 


సుబ్బ--పెద్దాపురములో మంచిరాజు పద్మరాజుగా రున్నారు. తమరు ప్రయత్నము 
చేసెడిపక్షమున, ఆ సంబంధ మనుకూల పడ వచ్చును. 


శోభ--అవును. అది దివ్యమయిన సంబంధమే కాని, వారీ చిన్నదానిని చేసికొనుట 
కంగికరింతురా? 


రాజ--తమ రేలాగుననైనను ప్రయత్నముచేసి మా కీమేలు చేయక తప్పదు. 
తమరు సెలవిచ్చినతరువాత వారు మటియొక విధముగా దలంచుకోరు. 


శోభ_ఈ పూట పద్మరాజుగా రిక్కడకే వచ్చినారు. మీ యెదుటనే వారితో 
చెప్పెదము. ఓరి, స్వామిగా! మన బావగారితో మంచిరాజు పద్మరాజుగారు వచ్చి 
మాటాడుచున్నట్టున్నారు. వెళ్ళం బోవునప్పుండొక్కసారి యవశ్యముగా దర్శనమిచ్చి మణీ 
వెళ్ళు మన్నానని మనవిచేసి రా, 


లంపతావాండు వెళ్ళిన కొంతసీపటికి ముప్పదియేండ్ల యీడు గల నల్లని యొక 
పెద్దమనుష్యుడు చలువచేసిన తెల్లబట్టలు కట్టు కొని 'పదివ్రేళ్ళను ఉంగరములును 
చేతులను మురుగులును మొలను బంగారపు మొలత్రాడును పెట్టుకొని వచ్చెను. 
శో భనాద్రిరాజుగారు దయచేయుండని మర్యాదచేసి యాయనను తమదాపనం గూర్చుండ. 
బెట్టుకొని నిరి. 


పద్మ--తమ సెల వయినదని నామిగాడు వర్తమానము చెప్పినందున 
ఎెళ్ళుచున్నవాండను మరలి వచ్చినాను. నాతో నేమ యిన సెలవియ్యవలసినది 
యున్నదా? 


శోభ--విరు కొంతకాలమునుండి మన గ్రామములో నివసించి యున్నారు. మిక్కిలి 
దొడ్డవారు. విరి పేరు రాజశేఖరుండుగారు. మీరు సంబంధముకొరకు విచారించుచున్నారని 
దెలీసినది. వీరి కొమార్తెయున్నది చేసికోరాదా? పిల్ల మిక్కిలి లక్షణవతి. ఏరిది 
మొదటినుండియు మంచి సంప్రదాయసిద్దమైన వంశము. 


పద్మ--పలువురు పిల్లనిచ్చెదమని తిరుగుచున్నారు. నాకివజ కును వివాహము 
చేసికోవలెనని యిచ్చ లేకపోయినది, ఆలాగే కాని యెడల, నాకు చిన్నతనములోనే 
వివాహమయి యీూపాటికి సంతాన యోగము కూడా కలుగదా? మీవంటివారందరును 
మెడలు విరుచుట చేత విధిలేక యొప్పుకో వలసి వచ్చినది. అయినను తమరిలాగున 
సెలవిచ్చినారని మా నాన్నగారితో మనవిచేసి యేమాటయు రేపు విశద పజిచెదను. 


~ 


శొభ--ఈసారి నా మాట వినకపోయినయెడల, మ స్నహమునకును మా 
స్నేహమునకును ఇది రపసొనమని ము యన్నగారితో నేను మనవిచేయుమన్నానని 
ముఖ్యముగా చెప్పవలెను. 


పద్మ--చి త్రము. ఆయన మీ యాజ్ఞను మీజణీ నడవరు. సెలవు పుచ్చుకొనెదను. 


పద్మరాజు వెళ్ళిపోయినతరువాత సంబంధమును గురించి గట్టి ప్రయత్నము 
చేయవలయునని రాజశేఖరుండుగారు శోభనాద్రి రాజుగారిని బహువిధముల బ్రార్జించిరి. 
అతండును తన యావచ్చక్తిని వినియోగించి. యా సంబంధమును సమకూర్చేదనని 
వాగ్దానము చేయుటయే గాక, ఆ సంబంధము దొరికినయెడల రాజశేఖరుండు గారికి 
మునుపటి కంటెను విశేష గౌరమును బ్రసిద్దియు గలుగ గల దని దృఢముగా జెప్పెను. 
అంతట ప్రొద్దుక్రుంకినందున రాజుగారు భోజనమునిమిత్తమయి లేచిరి. 
తక్కినవారందరును సెలవు పుచ్చు కొని యెవరియిండ్లకు వారు పోయిరి. 


మలునాడు నాలుగు గడియల ప్రొద్దెక్కినతరువాత రాజశేఖ రుండుగారు 
వెళ్ళినతోడనే, శోభనాద్రిరాజుగారు చిఖునవ్వు నవ్వుచు లోపలినుండి వచ్చి “నిన్న 
మనము పంపించిన వర్తమానమునకు రాత్రియే ప్రత్యుత్తరము వచ్చినది నుఠతద” యని 
చెప్పెను. “ఏమని వచ్చినది? టమసి వచ్చినది?” అని రాజశేఖరుండుగా రత్యాతురతతో 
నడిగిరి. “నేనంత ఖండితముగా వర్తమానము పంపిన తరువాత వారు 
మజీయొకలాగునం జెప్పెదరా? చేసికొనియెద మని జాబు వ్రాసి పంపినారు” అని యొక 
తాటాకుచుట్టను చేతి కిచ్చెను. దానిని చదువుకొని రాజశేఖరుండుగారు పరమానంద 
భరితు లయిరి. అప్పడే రాజుగారు సుబ్బారాయండు సిద్ధాంతిని పిలిపించి వివాహమునకు 
ముహూ_ర్తము పెట్టుం డని నియమించిరి. అతండు పంచాంగమును జూచి యాలోదించి 
వైశాఖ బహుళ సేప్తమి గురువారము రాత్రి 24 ఘటికల 18 విఘటికలమిందట 
పునర్వసు నక్షత్ర మేషలగ్నమందు ముహూర్తము నుంచెను. వెంటనే పెండ్లి పనులు 
చేయుట కారంభింప వలసిన దని చెప్పి “ప్పిక్రు ఖర్చున కిబ్బందిగా నున్నయెడల ప్ర ప్రస్తుత 
మీనూరు రూపాయలను పుచ్చుకొని మిచేతిలో నున్నప్పుడు నెమ్మ దిగా తీర్చవచ్చు”నని 
శోభనాద్రిరాజుగారు పెట్టెతీసి రూపాయలను రాజ శేఖరుడుగారి చేతిలోబెట్టి “సామిగా” 
అని సేవకు నొక్కని బీలిచి “నీవీ వారముదినములను పంతులుగారితో కూడ నుండి 
వారేపని చెప్పినను చేయుచుండుము” అని చెప్పి యొప్పగించెను. రాజశేఖరుడు వానిని 
తీసికొని యింటికిం బోయిరి. 


ఆ దినము మొదలుకొని ప్రతిదినమును రాజశేఖరుండుగారు పద్దాపురమునకు 
వెళ్ళుచు కందులు మొదలుగా. గలవానినెల్ల _కొనితెచ్చి ఆదివారపుసంతలో 
కూరగాయలను దెప్పించిరి. ఈ విధముగా పెండ్లి పనులను సాగించుచు పంచమినాండు 
సీతను పెండ్డకూ(తునుగా జేసిరి. ఇక రేపురాత్రీ పెండ్దియనంగా షష్టినాండురాత్రి చేతిలో 
కట్టి పట్టుకో ని గొంగళి ముసుగుపె ట్టుకొ ని యొక కూలివాడు చీకటిలో వచ్చి 
రాజమహే "ంద్రవరమునుండి యుత్తరము త నన్‌ లు తాటాకుచుట్టను సీతచేతి 


కిచ్చెను. ఇంతలొ మాణిక్యాంబ లోపలి నుండి వచ్చి సిత చెతిలోని యుత్తరమును 
పుచ్చుకొని రాజశేఖరుండు గారు పెద్దాపురము వెళ్ళి రాలేదనియు వచ్చెడిసమయమైనది 
గనుక వచ్చినదాక విధిలో నిలుచుండవలసిన దనియు. జెప్పి లోపలికి బోయెను. 
రాజశేఖరుడుగారు వేగిరము రాకపోగా కూలివాండు తొదరపడుచుండుటను జూచి 
మాణిక్యాంబ వానికి తవ్వెడు బియ్య మును డబ్బును ఇచ్చి పంపివేసెను. ఆ వెనుక సీత 
“నాన్నగారు వచ్చుచున్నారేమో చూచి వచ్చెది నని విధిగుమ్మములోనికి వెళ్ళి 
“ఇప్పడువచ్చిన కూలివాండు కట్టి దిగ బెట్టి పోయినాండని యొక చేతి కట్టను దెచ్చి 
వాడు మరల వచ్చి యడిగినప్పడియ్యవచ్చునని పడక గదిలో మూలను బెట్టెను. 


కొంతసేపటికి రాజశేఖరుండుగారు వచ్చి భార్య రాజమహేంద్ర వరమునుండి 
యుత్తరము వచ్చిన దని చెప్పి చేతికియ్యంగాన దీపము వెలుతురునకు(బోయి సగము 
చదివి చేతులు వడశగా జాబును క్రిందపడవయిచి కన్నుల నీరు పట్టుకొన నారంభించిరి. 
జాబులో నేమి విషయము లున్నవో వినవలె నని చేరువను" నిలువంబడియున్న 
మాణిక్యాంబ మగనిచేష్టలు చూచి తొదరపడి యేమియు తోచక ఖేదపడియెద రేమని 
యడిగెను. అతండు గద్దదస్వరముతో మన రామ మూర్తి విశూచి జాడ్యముచేత నిన్న 
మధ్యాహ్నము కాలముచేసినాం డని చెప్పెను. అంత వారిద్దరును గొంతసేపు విచారమును 
పొందిరి. 


ఆ  మఖజునాండు ప్రాతకాలముననే రాజశేఖరుండుగారు బయలు దేటీ 
శోభనాద్రిరాజుగారి యింటికిబోయి తన పినతండ్రి కొమారు. డయిన రామమూర్తిగారి 
మరణమువలన సంభవించిన దురవస్థను జెప్పే ముహూర్త మశుచిదినములలో 
వచ్చుటచేత వివాహకార్యము నకు సంభవించిన యాలస్యమునకును నష్టమునకును 
కొంత చింత పడి పెండ్లకుమారునివారు తరలి రాకుండ వెంటనే వర్తమానము చేయుడని 
కోరిరి. శో భనాద్రిరాజుగారును ఆయనను గొంచె మూరార్చి తక్షణమే పద్దాపురమునకు 
మనుష్యుని బంపిరి. పిమ్మట రాజశేఖరుండుగా రింటికిం బోయిరి. 


తరువాత వచ్చిన యాదివారమునా(డు రాజశేఖరు(డుగారు భోజనము చేసి 
కూరలకావళ్ళను కూలివాండ్రచేత మోపించుకొని వానిని _విక్రయించివేయుటకయి 
పెద్దాపురము సంతకు. బోయి యొక యంగడివానికి బేరమిచ్చి నిలువంబడిరి. ఆ 
సమయమున నొక గృహస్థు తలగుడ్డ చుట్టుకొని నిలువుటంగి తొడుగుకొని చేరవచ్చి 
“అన్నయ్యా! యీ మయిలిబొట్టెక్కడిదీ?” అని యడిగెను. రాజ శేఖరుండుగా రాయనీ 
మొగము వంక జూచి టీచ్చపడి మాటతోచక యూరకుండిరి మరల నా 
పెద్దమనుష్యుండు “గంధపుచుక్కపెట్టి నారు. మనకు మైల యెక్కడనుండి వచ్చినది?” 
అని యడిగెను. 


రాజమన రుక్మిణి పోయిన వర్తమానము నీకు తెలియ జేసినానుగదా? మొన్న 
గురువారమునాండు సీతకు వివాహము నిశ్చ యించుకొని పెండ్లిపను లన్నియు. దీర్చి 
సిద్ధముగా నుండగా బుధ వారమునాండు రాత్రి యెవ్వ(డో దుర్మార్గు డొకండు నేను లేని 


~ 


సమ యమున వచ్చి నివు పోయినట్టు బ్రాసియున్న జాబు నొకదానిని మి వదినెచెతికిచ్చి 
పోయినాండు. 


రామ--ఎవ్వండో పెండ్లికార్యమునకు విఘ్నము కలిగింప వలెనని యీ దు 
స్తంత్రమును చేసియుండును. 


రాజగిట్టనివా(డెవడో యీ పన్నుగడ పన్నినాండు. ఇంటికి వచ్చి సవన నెనారని 
సీతను చూచివత్తువు గాని రా. 


రామ-నా కిప్పుడే రాజుగారితో మాటాడి మరల నిమిషముల మింద 
రాజమహేంద్రవరము వెళ్ళవలసిన రాజకార్యమున్నది. నెల దినములలో మరల వచ్చి 
మిమ్మందరను జూచి రెండుదినములుండి పోయెదను. 


అని చెప్పి రామమూర్తిగారు తన పనిమీద రాజసభకు వెళ్ళి పోయిరి. 
రాజశేఖరుండుగారును తిన్నగా భీమవరమునకు వచ్చి భార్యతో రామమూర్తిగారి వార్తను 
జెప్పి వివాహ కార్యమునకు భంగము కలిగించిన దుర్మార్లుని బహువిధముల 
దూషింపడజోొచ్చిరి. అప్పుడు కూలివాండు దిగంబెట్టిపోయిన కట్టను తీసికొని వచ్చి సీత 
తండ్రికి? జూపెను. దాని నాతం డానవాలుపట్టి; చేత బట్టుకొనీచూచి, నాడు రామరాజు 
చూపిన కత్తికజ్ల యిదియేనని భార్యతో జెప్పెను “వారిరువును ఆలోచించుకొని 
నిశ్చయముగా స యుత్తరమును. తెచ్చినవాడు రామరాజే కాని మటియొకడు కాడని 
దృఢపజుచు కొనిరి. 


రాజ--రామరాజు మనవలన నుపకారమును పొందినవాండే? యిట్లేల చేసెనో ! 


మాణి_నాటిరాత్రి మన  యందరి ప్రాణములను గాపాడి మనకెంతో 
ప్రత్యుపకారమును చూపినాయడు. ఆతండీ యపకారము తల(చుకొనుటకు నా కేమియు 
కారణము నూహించుటకు తోవ కున్నది. 


రాజ-ామన _ శత్రువులవద్ద ధనము పుచ్చుకొని యీ దుర్నార్గ మున 
కొడికట్టియుండవచ్చును. సొమ్ము ప్రాణమువంటి మిత్రులనయి నను పగవారినిగాం 
జేయునుగదా! 


మాణి--నెంటి కాలమునకు ధనాశ యాతని కిదుర్చుద్ధిని పుట్టించెను గాంబోలును. 
అదిగో రామరాజును వచ్చుచున్నాడు. ఆతని నడిగిన సమ స్త్రమును ' తేటపడును. 


రాజ--ఏమయ్యా, రామరాజుగారూ! మా వలన మహోపకార మును పొందియు 
మా కార్యవిఘాతము చేయుటకు మీకు ధర్మమా? 


రాను= ములు నెనెమి కార్యవిఘాతము చేసినాను? 


రాజ--రామమూర్తి పోయినట్టు జాబు సృష్టించి నేనింట లేనప్పడు మావాండ్ర 
కిచ్చిపోలేదా? 


~ 


రామ--నెను మి యింటి మొగమయనను చూడలెదు. ఇటు వంటి లెనిదొషముల 
నామీద నారోపించిన, మీకును నాకును తిన్నగా జరగదు సుమండీ! 


రాజమీరు మా ఇంటి మొగమే యెజుంగనియెడల, మీ చేతి కట్ట యిది 
యిక్కడకేలాగు వచ్చినది? 


రామ--అయిదాణు దినములనుండి నా చేతికట్టను గానక దాని నిమిత్తమై సకల 
ప్రయత్నములను జేయుచున్నాను. సరిసరి తెలిసినది. మీరా కజ్ణ యెత్తుకొనివచ్చి దానిని 
తప్పించుకొనుటకయి ఎదురు నామీదను దోషారోపణము చేయుచున్నారా? 'మీకేమో 
యింతవరకును యోగ్యు లనుకొనుచున్నాను. రాజ-నావద్ద నీవేమి యయోగ్యతను 
కనిపెట్టినావు? ఇక ముందు నీ వెప్పుడును మా యిల్లు త్రొక్కిచూడవద్దు. 


రామ--నీవు నీ వనంబోకు. నీ యింటి జోలి యెవరికి గావలెను? 


అని చివాలున లేచి రామరాజు వెళ్ళిపోయెను. అతని వెను కనే బయలుదేరి 
రాజశేఖరుడుగారు శోభనాద్రిరాజుగారి యింటికి బోయి, జరిగిన యావద్వృత్తాంతము 
వినిపించి; మరల ముహూర్తము పెట్టుటకయి సిద్ధాంతిని పిలిపించవలెనిని చెప్పిరి. 


శోభ_మీలోపల ముహూర్తము పెట్టిననాంటి రాత్రియే సిద్ధాంతికి జ్వరము తగిలి, 
వ్యాధి ప్రబలమయి జీవితాశపోయినందున మంగళవారమునాండు మధ్యాహ్నమున 
ఆయనను భూశయనము చేసి నారు. అప్పు డాయన బంధువు లందజును జేజీ 
చదువుకొన్న బ్రాహ్మ ణుల కిటువంటి చావు యోగ్యమయినది కాదని యాతురనన్యాస 
మిప్పించినారు. ఆ రాత్రి నుండియు రోగము తిరిగి యిప్పుడు కొంత వ్యాధి కుదిరియే 
యున్నాడట. మీరిప్పడే పోయి యీ మాసములో వివాహముహూర్త మెప్పుడున్నదో 
విచారించి రండి. 


రాజచ త్రము, సెలవు పుచ్చుకొనెదను. 


అనిలేచి తిన్నగా సుబ్బరాయండు సిద్ధాంతిగారి యింటికి? బోయి చావడిలో 
పీటమీద గోడకు జేరగిలబడి కూరుచుండియున్న యాయ నకు నమస్కరించి, దేహము 
స్వస్థముగా నున్నదాయని రాజశేఖ రుండుగారు కుశలప్రశ్నము చేసిరి. 


సుబ్బ--కొంత వటికు నెమ్మదిగా నున్నది. నా రోగము ప్రబలముగానుండి నేను 
తెలివితప్పి యున్నయప్పుడు, నా సొత్తు నపహరింప వలెనని నా జ్ఞాతు లందటును జేరి 
నాకు సన్యాసమిప్పించి నారు. నా రెండవ పెండ్లి భార్య కాపురమునకు వచ్చి యాజునెల 
అయినది. దానితో పట్టుమని యొక సంవత్సరమైన సౌఖ్యమనుభవింప లేదు. నా 
దేహము బలపడంగానే యింటసహిత ముండనీయక నన్ను తజీమి వేయుదురు. 


రాజ--జరిగిపోయినదానికి విచారించిన ఫలమేమి? మీరిక సంసారసుఖములను 
మటచి, మీరున్న యాశ్రమమునకు ముఖ్యముగా గావలసిన ప్రణవమును 
జపించుకొనుచు ముక్తిమార్గమును జూచుకొండి. 


~ ~ 


సుబ్బ--నెనిప్పుడు సర్వసంగములను విడిచియున్నాను. నేను మికుం జేసిన 
యపకారమును మజచి నన్ను మన్నింపవలెను. 


రాజ--మీరు నాకేమి యపకారము చేసినారు? 


సుబ్బ--చేసినపాపము చెప్పినంబోవునని పెద్దలు చెప్పుదురు. మీరు మొన్న 
సీతనిచ్చి వివాహముచేసి నతండు ధనవంతుండుకాడు. ఆతండు శో భనాద్రి రాజుగారికి 
ముండలను తార్శువా(డు. అతండు ధరించిన వస్త్రములు మురుగులు మొదలయినవి 
రాజుగారివె, రాజుగారీ యంత్రమును పన్ని నన్ను మీ దగ్గరకు. బంపిన నేనువచ్చి కార్య 
సంఘటనము చేసినాను. "ఇంతకును దైవసంకల్ప 'మట్లున్నది కాబట్టి కార్యము 
జరిగిపోయినది. మీరన్నట్లు జరిగిపోయినదానికి విచారించిన 'ఫలములేదు. 


రాజ--శోభనాద్రిరా జంతటి దుర్మార్గుడా? ఆతని సంగతి నేను మొదట 
దర్శనమునకు వెళ్ళినప్పుడే తెలిసినది. ఈ కపటము తెలియక రూపాయలు చేతిలో 
బెట్టినప్పుడు నామీ(ది యనుగ్రహము చేతనే యిచ్చుచున్నాం డనుకొన్నాను. రామరాజు 
ధర్మమా యని వివాహము 'కాకపోలుట్టి సరిపోయినది కాని, లేకపోయిన యెడల 
నిష్కారణముగా పిల్లదానిగొంతుక కోసినవార మగుదుమే. 


సుబ్బ--వివాహము కాదని మేలువార్త విన్నాను. నిశ్చయమైనకార్య మెట్టు 
తప్పిపోయినది? 


రాజ--మా జ్ఞాతి యొకడు కాలము చేసినట్టు మయిల వర్త మానము 
వచ్చినందున మీరు పెట్టిన లగ్నమున శుభకార్యము కాలేదు. మరల క్రొత్త 
ముహూర్తమును పెట్టించుకొ ని రమ్మనియే యా దుర్నార్గుం ఉప్పు డు నన్ను ee వద్దకు 
బంపినాండు. 


సుబ్బ--ఆ పాపకర్మని మాట యిశ నాతో జెప్పకుండు. ఆ పాపాత్ముని 
ప్రరణమువలన మీ యింట ముహూర్తము పెట్టిన నాడే నాకు రోగ మారంభమైనది. 
కాబట్టి ము. మెడలచేసిన మోన మునకు నీక్షగా భగవంతుడు నాకీ యాపదను 
దెచ్చిపెట్టినాం తనుకొని. వివాహము కాకమునుపు రోగము కుదిరెనా మీతో నిజము చెప్పి 
వేసి పాప పరిహారము పొందవలెనని కోటి వేల్పులకు మ్రైొక్కుకొన్నాను. ఆలాగునను 
కుదిరినది కాదు, అటు తరువాత “వారిజాక్షు లందు వైవాహికములందు 
బ్రాణవిత్తమానభంగమందు. జకిత గోకు త్రాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము 
పొంద డధిప “అను శుక్రనితిని దలచుకొని వివాహకార; మునక్రై కల్లలాడితిని గదాయని 
కొంత మనస్సమాధానము చేసికొన్నాను. ఈ నీతిని బట్టియే యెవ్వ రును మీతో బద్మరాజు 
విషయమై ప్రన్తావించినవారు కారు. 


రాజ--ఇప్పుడే పోయి యీ సంగతి శోభనాద్రిరాజు నడిగి యనవలసిన నాలుగు 
మాటలు మొగముమీందనేయని వేసివచ్చెదను. 


~ ~ 


ఆని వెంటనెపోయి శొభనాద్రిరాజు విధిగుమ్మములొ నిలు చుండియుండగా జూచి 
“మీరేమో గొప్పవా రనుకొని మీ మాటల నమ్మి మోసపోయినాను.మీతో నింతకాలము 
స్నేహము చేసినందుకు, నా కొమార్తిను నిర్భాగ్యునకిచ్చి వివాహము చేయించు కొజుకా 
ప్రయత్నము చేసినారు?” అని నిర్భయముగా బలికి రాజశేఖరుడు గారు వెనుకకు 
మరలిరి. శోభనాద్రిరాజు మరల బిలిచి “మావద్ద బుచ్చుకొన్న రూపాయలనిచ్చి 
మటిపొమ్ము' అని నిలువంబెట్టెను. “మీరిచ్చిన రూపాయలును నా యొద్ద నున్న 
రూపాయలును కూడం గలిపి వానితో వివాహమునకు వలయు వస్తువులనెల్ల కొన్నాను. 
ఇప్పుడు నాయొద్ద రొక్కములేదు; చేతిలో నున్నప్పు డిచ్చెదను” అని 
వెళ్ళిపోవుచుండంగా, , శోభనాద్రిరాజు తన భటులచేత రాజశేఖ రుండుగారిని పట్టి తెప్పించి 
చెబిసాలలో బెట్టించెను. ఆ సంగతి మాణిక్యాంబకు తెలిసినది మొదలుకొని పెనిమిటికి 
సంభవించిన యాపదను దలంచుకొని నిద్రాహారములు మాని సదా యీశ్వర ధ్యానము 
చేయుచు లోలోపల దుఃఖించి కృశించుచుండెను. 


ఈ సంగతి జరిగిన మూడవనా(డు సూర్యోదయమయిన తరువాత సీత 
వీధిగుమ్మములో నిలుచుండంగా నెవ్వరో యిద్దరు మను ష్యులు వచ్చి, “మీయన్నగారు 
పిఠాపురమునుండి వచ్చి యావలి వీధిని” కరణముగారి యింటిలో గూరుచుండి 
నిన్నక్కడకు దీసికొని రమ్మ  న్నాడూఅనిచెప్పి సీతను దిసికొనిపోయి 
యూరుబయటనుండి యెత్తు కొని పారిపోయిరి. ఈ దుఃఖవార్త మాణిక్యాంబకుం 
దెలిసినతోడనే భూమిమీందపడి మూర్చపోయి కొాతసిపటికిదెలిపి 
పెనిమిటియొక్కవియోగమునకుం బుత్రికాశో కము తోడుపడ నవ్వంన్నివిధములం 
జెప్పినను మానక కన్నీరు కాలువలుగట్ట విలపించుచుండెను. 


పదునొకండవ ప్రకరణము 


సుబ్రహ్మణ్యము పిఠాపురము బ్రవేశించుట-ఒక మిత్రుడు కనం బడి యింటికి 
గొనిపోయి యాదరించుట-నీలాద్రి రాజు చర్య-రాజు గారి ధనము పోవుట 
అంజనము వేయుట--పోయినధనము నీలాద్రిరాజు దొడ్డిలో మణికొంత సొమ్ముతోగూడ 
దొరకుట. 


తల్లిదండ్రులను ఏవిడ్కొకొని బయలుదేణీననా(డు సుబ్రహ్మణ్యము త్రోవతప్పి 
యెచ్చటికో పోయి తుద కసలసంజవేళ పిఠాపురము చేరెను. అప్పుడు కొందజు దుష్టాత్ము 
లొకచోటం గూరుచుండి యాతని వాలకమునుజూచి తమలో దామాలోచించుకొని 
“యీతండు పల్లిటూరివాండుగా గనయడుచున్నాడు. ఈతని బెదిరించి వసు: చతున 
పుచ్చుకొందము” అని నిశ్చయము చేసికొనిరి. వెంటనే యా గుంపులోనుండి రాజభటుం 
డొకడు పైకివచ్చి ముందుకు నడిచి సుబ్రహ్మణ్యమువచ్చు మార్గమున కడ్డముగా నిలిచి 
గంభీర ధ్వనితో “ఆ వచ్చెడు వారెవరు?” అని అడిగెను. 


సుబ్ర--నేను బ్రాహ్మణు(డను, భీమవరమునుండి వచ్చు చున్నాను. 
భటు--యింత చీకటి పడిన తరువాత వచ్చుటకు కారణ మేమి? 


సుబ్ర--తిన్నగా బయలుదేజీనది మొదలుకొని నడచి వచ్చినయెడల ప్రొద్దుండగానే 
యూరు చేరియుందును గాని దారితప్పి పెడదారిని పడి వచ్చినందుకు వింత 
యాలస్యమయినది. 


భటు--ఈ గ్రామములో నీకు బంధువు లెవరున్నారు? 


సుబ్ర--ఎవ్వరును బంధువులు లేరు. రాజుగారి నాశ్రయించి పని 
సంపాదించుకోవలెనని వచ్చినాను. భటు--నీ భుజముమీంది మూట యెవరిది? 


సుబ్ర--నాదే. మణీయొకరి మూట నా యొద్ద కెందుకు వచ్చును? 


భటు-నీది కాదు. నీ వనుమానపు మనుష్యుండవుగాం గనం బడుచున్నావు. నిన్ను 
నే నిప్పుడు వదలిపెట్టను. తిన్నగా ఠాణాకు నడువు. 


సుబ్ర--నేను దొంగను కాను, చిన్నప్పటినుండియు నింత ప్రతిష్టతో బ్రతికినవాండను. 
నన్ను విడిచిపెట్టు 


భటు--చీకటిపడ్డ తరువాత గ్రామమునకు వచ్చిన వారిని విడిచిపెట్టూడదని మా 
రాజుగారి యాజ్ఞ. విడిచిపెట్టెడు పక్షమున నా కేమిచ్చెదవు? 


సుబ్ర--నాలుగణా లిచ్చెదను, నన్ను విడిచిపెట్టు. 


భటు--నాలుగు రూపాయలకు తక్కువ వల్లవడదు. నివు చూడంబొియిన 
దొంగవుగాం గనంబడుచున్నావు. మూటనక్కడ పెట్టు. పెట్టకపోయిన నిన్నమి చైసెట్‌నో 
చూడు. 


ఆవరకు బాహ్యభూమికి వెళ్ళి తిరిగివచ్చుచున్న యొక పురుషుడింతలో 
నామార్గముననే యింటికి బోవుచుఆ సందడి విని యచట నిలుచుండి “ఏమా 
మనుష్యుని నట్టు తొందరపెట్టు చున్నారు?” అని యడిగెను. 


సుబ్ర--చూచినారా, యీ మనుష్యుడు నాలుగు రూపాయ లిచ్చిన గాని నన్ను 
పోనియ్యనని నిర్బంధ పెట్టుచున్నాడు. 


పురు--సుబ్రహ్మణ్యమా? సనో కంఠస్వరమునుబట్టి యాన వాలు పట్టినాను. ఇక్కడి 
కొక్కండవును రాత్రివేళ నెందుకు వచ్చి నావు? ఇంటికడనుండి చెప్పకుండ పాటీపోయి 
రాలేదు గదా? ఇంటికి రా పోదము! 


సుబ్ర--ఉమాపతిగారా? మీ రిక్కడ నున్నారేమి? మీరిం కొక నిమిషము 
రాకపోయిన యెడల, వాండు బెదరించి నాయొద్ద నేమైన గాజేయునుజుండీ. ఉమా--- 
న్‌ నిన్ను తందరపజీచిన వాండెవ్వండు? 


సుబ్ర-మనము మాటలాడుచుండుట చూచి మెల్లమెల్లగా జాజీ దూరమునుండి 
పారిపోవుచున్నాడు. 


ఉమా--పోొనీ, వాని సంగతి రేపు విచారించి కనుగందము 


అని మాటలాడుకొనుచు వా రిద్దబును గలిసి యింటివంక నడచిరి. ఇల్లు 
చేరులోపల సుబ్రహ్మణ్యము తనతండ్రికిని కుటుంబమునకును నాంటివజకు సంభవించిన 
విపత్తులును ప్రస్తుతపు స్థితియు తానక్కడకు వచ్చిన కారణము చెప్పెను. అది విని 
యుమాపతిగారు మిక్కిలి" వ్యసనపడి తాను చిన్నతనములో రాజ శేఖరుండు గారివద్దం 
జదువుకొన్నప్పుడున్న యమైశ్వర్యమంతయు బోయి యింతలో నింత బీదతనము 
సంభవించి నందున కాశ్చర్యపడి తనకు విద్యాదానము చేసిన గురువు విషయమై 
శక్తివంచన లేక ప్రయత్నము చేసి చేతనయిన యుపకారమును జేయవలెనని మనసులో 
నిశ్చయించుకొనెను. కాబట్టి సుబ్రహ్మణ్యమును పలు విధముల నాదరించి, తాను 
పిఠలాపురపురాజుగారియొద్ద నిరవదిరూపాయల యుద్యోగములో నున్న సంగతిని జెప్పి, 
అతనికింత యనుకూలమైనపని చేయించుటకై రాజుగారియొద్దం బ్రయత్నము చేసెద 
ననియు పనియైనదాక తనయింటనే యుండవలసిన దనియుం జెప్పెను. ఆ ప్రకారముగా 
ప్రతిదినమును సుబ్రహ్మణ్యము భోజనము చేసి యుమాపతిగారితోడ గూడ రాజసభకుం 
బోవుచుండెను. పిరికా పరాధీశ్వరు' డయిన విజయ రామరాజుగా రొకనాండాతనిజూచి, 
యీయన యొవ్వరని యుమాపతిగారి నడుగగా, ఆయన వారి స్థితి గతులను 
మొదటనుండియుంజెప్పి “తమ యాస్థానములో నేది యయిన నొకయుద్యోగ మీతని 
కిప్పింపవలయు” నని మనవి చేసెను.“ 


ఉమాపతిగారి యింటనుండి రాజాగారికోటకు బి వుమార్గములో నొక గొప్ప 
మేడయుండెను. ఆ మేడ నద్దకు( బుచ్చుకొని నెలదినములనుండి యందులో నొక 
రాజుగారు తన సీవకులతో గూడ కాపురముండి రెండుమూడు దినముల క్రిందట 
బ్రాహ్మణ సంత్పరణ మొకటి చేసెను. సొమ్ము లేకుండ వచ్చినప్పుడు పుష్కలముగా 
భుజించుట యెల్లవారికిని సహజగుణమే కాబట్టి, ఆయూరి బ్రాహ్మణోత్తములను నిత్యము 
నింటికడ ఘృతము నభిఘరించు కొనువారే య య. నాడు మాత్రము చేరల కొలంది 
నేయి త్రాగిరి. ఆ సంతర్పణమువలన రాజుగారి కర్తి గ్రామమంతటను వ్యాపించెను; 
కాబట్టి ప్రతిదినమును పలువురు వచ్చి యాయనను నాశ్రయించి పోవుచుండిరి. ఆయన 
పెరు “నీలాద్రిరాజుగారు, ఒక నాడు నీలాద్రిరాజుగారు భోజనము చేసి వీధి యరుగుమీంద 
పచారు చేయుచు నిలువబడి, ఆ త్రోవను రాజసభకుం బోవుచున్న నుబ్రహ్మణ్యమును 
దూరమునుండి చూచి “మాటి యని చే సైంగజేపి పిలిచెను. 


నీలా-పూర్వము మిమ్మెక్కడనో చూచునట్టున్నది. మీ కావురపు గ్రామ మేది? 

సుబ్ర--నా జన్మభూమి ధవళేశ్వరము, మా యింటి పేరు గోటేటివారు; నాపేరు 
సుబ్రహ్మణ్యము. 

నీలా-అవును. జ్ఞప్తికి వచ్చినది. మీరు రాజశేఖరుడుగారి కొమాళ్ళు కారా? 
ఇప్పుడాయన యెక్కడ నున్నారు? 

సుబ్ర--ఇక్కడనే భీమవరములో నున్నారు. మీ రాయన నెక్కడ నెబుగుదురు? 


నీలా-ధవలేశ్వరములోనే చూచినాము, మేము సంవత్స రము క్రిందట యాత్రార్థమై 
బయలుదేణీ పది దినములు ధవళేశ్వర ములో నుండి గౌతమీ స్నానమును చేసేకొని, 
కోటిఫలి మొదలగు పుణ్యక్షత్రములను సేవించుకొని, మాసము క్రిందట పాదగయను 
దర్శించుటకయి వచ్చి యప్పటినుండియు నిక్కడనే యున్నాము. తండ్రిగారికి మా 
యెడల గురుభావము. మెమక్కడనున్న దినములలో మీ తండ్రిగా రెప్పడును మా 
యొద్దనే యుండెడివారు. 


సుబ్ర--సంవత్సరము క్రి కిందట మిమ్ము. జూచినట్లు నాకు జ్ఞాపకములేదు. మీరెక్కడ 
బసచేసినారు? 


నీలా-మీకు జ్ఞాపకము లేదుగాని మాకు చక్కగా జ్ఞాపక మున్నది. మీ కిద్దజు చెల్లెం 
డ్రుండవలెను. వారు బాగున్నారా? సుబ్ర--పెద్ద చెల్లెలు రుక్మిణి చనిపోయినది. చిన్న 
చెల్లెలు బాగున్నది. 


నీలా--మీరు నా సంగతి బాగుగ నెజుంగరు. విజయనగరపు రాజుగారు మా 
మేనమామ కుమాళ్ళు, మొగలితుట్టు రాజుగారికిచ్చి నది మా సవతి మెనకోడలు. 

సుబ్ర--నేనిప్పుడు సభకు బోవుచున్నాను, మజీయొకప్పుడు సావకాశముగా 
దర్శునముచేసికొని మాటాడెదను. ఇప్పటికి సెల విచ్చెదరా? 


అని సెలవు పుచ్చుకొని సుబ్రహ్మణ్యము రాజుగారి కొలువు కూటమునకు( బోయెను. 
అతడు ప్రతి దినమును తప్పక సభకు బోవుచు, ఉద్యోగస్థులతో నెల్ల స్నీహముచేసి, 
అన్నివిధముల పనులను నేర్చుకొనెను. అక్కడి కొలువుడుకొండ్రందయును ఏ కాగితము 
వ్రాయవలసి వచ్చినను సుబ్రహ్మణ్యమునే పిలిచి వ్రాయించుచుందురు. ఏ లెక్క కట్టవలసి 
వచ్చినను సుబ్రహ్మణ్యముచేతనే కట్టించుచుందురు. అందుచేత నతనికి జితమేమియు 
లేకపోయినను జీతగాండ్రకంటె పనిమాత్ర మెక్కువ గలిగి యుండెను. ఈ ప్రకారముగా 
నందటికిని దయవచ్చునట్లుగా నెవ్వరేపని చెప్పినను జేయుచు వచ్చినందున 
వ. గలసి “యీ చిన్నవాండు బహుకాలమునుండి యాశ్ర యించి సంస్థానము 

నిపెట్టియున్నాడ”ని రాజుగారితో మనవి చేసిరి. దానిమీద రాజుగారు సమయము 
డుద్యోగమును జెప్పించెద మనియు, అందాక దివాణమును కనిపెట్టుకొని 
యుండవలసిన దనియు స ఈ లోపల సుబ్రహ్మణ్య మొకనాండు వెళ్ళి మరల 
నీలాద్రిరాజుగారి దర్శనము చేసెను 


నీలా--ఏమయ్యా, సుబ్రహ్మణ్యముగారూ! గ్రామములో విశేషము లేమి? 


సుబ్ర--వింతలెమియు లేవు. ఉద్యోగమునకయి రాజుగారి ననుసరించు చున్నాను. 
ఇంకను పని కలిసి రాలేదు. 


నీలా--మీ కింత యనుసరించుట యెందుకు? దూరదేశము నకు వెళ్ళగలరా? 
నిమిషములో విజయనగరపు మహారాజుగారి వద్ద గొప్పపని చెప్పించెదము. ఆయన 
మాకు బినతల్లి కొమారుండు. 


ఈ కడపటి వాక్యము పూర్వము మేనమామ కొమారుండని చెప్పినదానికి 
విరుద్ధముగా నున్నందున, ఆతం డబద్దమాడుచున్నా డని -మననులో  'ననుకొనీయూ 
చెప్పినమాట మంచిది గనుక కొంచెము సంతోషించి సుబ్రహ్మణ్యము మారుపలుక 
కూరకుండెను. 


నీలా-అనుమానించుచున్నారేమి! మీతోడు. మీకు తప్పక గొప్ప యుద్యోగము 
నిప్పించెదము. కాళహస్తి రాజుగారయిన రామవర్శగారికిని మాకును నత్యంత మైత్రి; 
చిన్నప్పుడు వారును మెఘును నొక్క బండిలో నెక్కినాము. ఈ సంగతి పరమ రహ 
స్యము, ఎవ్వరితోను జెప్పవద్దు. 

సుబ్ర--చిత్తము, ఇక్కడ పని కలిసిరాని యెడల నవశ్యముగా వెళ్ళిదను. 


నీలా--మీకింకొక రహస్యము చెప్పెదను. బాల్యములో మేమును 
గాళహస్తిరాజుగారును కలిసి జూదమాడెడివారము. ఆయన సంగతి మనకందుకుంగాని, 
అప్పుడాయన బోగముదాని నుంచు కొన్నాడు సుమ్మా. 


సుబ్ర--తమరు ప్రొద్దుననే యక్షతలు ధరించినారు; పార్థి వము చేయుచున్నారా? 


నిలా--పూర్వము పార్థివము చెయుచుంటిమి కాని యిప్పుడు శివపూజ మాత్రము 
చేయుచున్నాము. మీ రాజుగారుకూడ శివపూజా దురంధరులంట కాదా? అందుచేతనే 
వారికి విశేషైశ్వర్యము కలిగి యున్నదని విన్నాము. 


సుబ్ర--అవును. వారు శ్రీమంతులనియే నేను విన్నాను. 
నీలా--మీ రాజుగారివద్ద రొక్క మేమాత్ర మున్నదని చెప్పు కొనుచున్నారు? 
సుబ్ర_పదిలక్షలకు తక్కువ లేదని వాడుక. 


నీలా-అధది యంతయు. గోటలోనే గదా యుండును? సుబ్ర--కోటలోనే యుండును. 
అక్కడ జిరకాలమునుండి నమ్మకముగా బనిచేయుచున్న ముసలి బంట్లు కావలి 
యందురు. 


నీలా--విజయనగరపు మహారాజుగారు క్రొత్తగా నొకకోటను గట్టదలంచి, మేము 
చూచిన పట్టణములో నున్న కోటల పటములను వ్రాయించి తీసికొని రండని మణీమథీ 
చెప్పినారు, మొన్ననే పెద్దా పురతపుకట పటమును దెప్పించినాము. మీరీ కోట పటమును 
కూడ వ్రాసి యయ్యంగలరా? 

సుబ్ర--చిత్తము. కాగితమును కలమును దెప్పింపుడు; ఇప్పడే వ్రాసి యిచ్చెదను. 

అని, కాగితమును కలమును సిరాబుడియు తెప్పించిన మిందట తాను 
జూచినదంతయు జ్ఞాపకమును బట్టి పటమును 'సీలాద్రిరాజుగారిచేతి కిచ్చెను. ఆయన 
దానిని జూచుకొని యాయా స్థలముల యుపయోగములను గుజించియు పనియొక్క- 
గట్టితన మును గూర్చియు" ప్రశ్నలు వేయంజొచ్చెను. సుబ్రహ్మణ్యమును దనకుం 
దెలిసినంత వణకు సదుత్తరములను జెప్పుచు వచ్చను. 

నీలా-ఉత్తరపు వైపున విధి ప్రక్క నున్నదేకాదా ధనాగారము? 

సుబ్ర--అవును. 

నీలా-ఆంతయు బాగుగ నున్నది,కాని కోటగోడ యెత్తెంత పెట్టినారు? 

సుబ్ర--సుమారు పండ్రెండడుగు లుండవచ్చును. 

నీలా-మన మీ కోటపటము వ్రాసికొన్న సంగతి యెవ్వరికిని దెలియనీయక 


రహస్యముగా నుంచవలెను, రాజులకు తమ కోట వంటిది మజియొకటి యుండుట 
కిష్టముండదు. 


అని చెప్పి, లోపలనుండి తమలపాకులును పోకచెక్కలును పళ్ళెముతో దెప్పించి 
తాంబూల మిచ్చి, “కోట కట్టించునప్పుడీిపటము వ్రాసియిచ్చినది మీరే యని రాజుగారితో 
జెప్పెదము సురడ యని సంసివెనును: సుబ్రహ్మణ్యమా మాటలకు సంతోషించి సెలవు 


పుచ్చుకొని, తన కొకవెళ గొప్ప యుద్యోగ మగునెమోయను నాశతొ పరిపరివిధముల 
నాలోచించుకొనుచు మెల్లగా నింటికివచ్చెను. 


తరువాత నాలుగుదినముల కొకనాండు ప్రభాత సమయముననే రాజుగారియింట 
దొంగలుపడి ధనాలయములోని నగలును రొ క్క మును దోచుకొని పోయినారని యూరనొక 
కింవదంతికలిగెను. పిమ్మట గొంతసిపటికి రాజభటులు సందడిచేయుచు నూర 
నలుప్రక్కలను దిరిగి, తమకు విరోధులుగా నున్నవారి నందజీని పట్టుకొని ఠాణా 
కీడ్చుకొని పోవ మొదలు పెట్టిరి; ఆక్కడ నున్నవారు వాండ్రను కొట్లలో “బెట్టి నేరము 
నొప్పుకొండని పలువిధములగోట్టి బాధింపం జొచ్చిరి; కాని వారు నిరపరాధుల "నెందజీని 
పట్టుకుని బాధని ట్ట్‌నను, నిజమయిన దొంగలను మాత్రము కనిప ట్టలేకపోయిరి. ఉత్తరపు 
దిక్కున కోటగోడకు నిచ్చెనవేసికొని దొంగలు లోపల ప్రవేశించినట్లు అడుగుల జాడ 
కనబడుచుండెను; గచ్చుతో కట్టిన ధనమున్న గదియొక్క రాతిగోడకు చిన్నతలు పెత్తుటకు 
తగినంత పాణిద్వార - మొకటి కొట్టబడియుండెను. ఆ ద్వారమును త్రవ్వుటకు 
లయ. పనివాండ్రు ముగ్గురు 'పూనుకొన్నచో నధమపక్షము రెండు జాముల 
సపయినను పట్టును. రాత్రి “యంతసే పు మేలుకొని పనిచేయుటకు దొంగలనిద్ర 
యేమయిపోయినదా యని విచారింపవలసిన యక్కజ లేదు. వారినిద్రయంతయు 
ద్విగుణముగా వచ్చి కావలివాండ్ర నాశ్ర యించినది. కొట్టులోపల రూపాయలసంచులు 
చప్పుడైనప్పుడు ధన లక్ష్మి మూలగుచున్నదని జడిసికోని కావలియున్నవారు భద్రమై 
గదిలో దూకి తలుపు వేసికొని ప్రాణములను కాపాడుకొనిరనియు, గ్రామములో 
నొకప్రవాదము పుట్టినది. ఇదెంతనిజమో యీశ్గరునకు( దెలియును. న యెట్లయినను 
ధనలక్ష్మిమాత్ర మారాత్రి నరవాహనా రూఢురాలయి నూతనద్వారమున క్రో టవిడిచి 
వెళ్ళిపోయిన మాట మాత్రము వాస్తవము. ఎన్నివిధముల ప్రయత్నము చేసినను రాజ 
కియభటులకు దొగలజాడ యెక్కడను గానరానందున, విసిగి తుదకు వారు తమ 
నాయకుని కడకు వచ్చి తాముపడ్డ ప్రయాసము నంతను జిప్పుకొనిరి. అందుమీంద 
నాతడుచేయవలసినపని యేమియు తోచక కాంతసే పాలోచించి, దొంగలను పట్టుకొని 
పోయినసొమ్ము తెప్పింపలేక పోయినయెడల రాజుగారి వలన మాటవచ్చును కాబట్టి 
రాజకీయ నియోగులలో నొకరిమీ(ద పెట్టనిశ్చయించి, వారినందటీని వేయువెజ పేర్కొని 
యెవరిమీ(దబెట్టిన నివరిక్‌ కోపము వచ్చునోయని జడిసి, వారిలో లోకువ 
యైెనవారిమీదికీ త్రోయనెంచి, యావని తాను చేయుట యుచితముకా దని 
యింటికిపోయి మాటాడి యంజనము వేయువాని నొకనిని పిలుచుకొని జాములోపల 
మరల వచ్చెను. 


నాయ--ఏమోయి భీమన్నా! రాత్రి రాజుగారియంట ధనము పోయినది. నీ వా 
ధనమపహరించినవానిని చెప్పగలిగిన యెడల, నీకు గొప్ప బహుమతి దొరకంగలదు. 


భీమ_-అదెంతసేపు? సొమ్ము తెప్పించుకోగలిగిన యెడల, అంజనము వేసి 
నిమిషములో పేరు చెప్పించెదను. 


లా 


నాయ--అంజనమిప్పుడు ని యొద్ద సిద్దముగా నున్నదా? 


భీమ--ఉన్నది. అది పిల్లి కన్నులవానికేగాని పాజిదు, అటు వంటి వాని నెవ్వని 
నైనను పిలిపించవలెను. 


నాయకుం డామాటలు విని యొకభటుని బిలిచి, “నీవుపోయి చాకలి సామిగానిని 
తీసుకొనిరా, వానివి పిల్లికన్నులు” అని నియ మించెను. వాండు వెంటనేపోయి రెండు 
గడియలసేపునకు సామి గానిని ఎెంటంబెట్టుకొ, ని వచ్చను. ఈలోపల నంజనము 
వేయువాండు దాసిదానిచేత గది నొకదాని నలికించి, అందొక మూలను నూనెతో గొప్ప 
దీపమును వెలింగించి తాను స్నానముచేసి వచ్చి దీపము ముందట పిండి మ్రుగ్గుతో 
నొకపట్టుపెట్టి అందాంజనేయవిగ్రహమును కాటుక కరాటమును ఉంచి పూజ 
చేయుచుండెను. చాకలివాండు వచ్చినతోడనే యాతడు తనపూజను చాలించి, పట్టులో 
వానిని గూరుచుండబెటి బరిణలోని కాటుకను వాని కుడిచేతిలో రాచి దానిని 
నిదానించిచూచి దానిలో నేమికనశుడునో దానినెల్ల తనకు జెప్పు చుండుమని 
యుత్తరువుచేసెను. భీమ--చేయు దీపము దగ్గజిగాం 'బెట్టి దానికేపి రెప్పవాల్చక చూడు; 
నీకిప్పు డేమయినం గనణుడుచున్నదా? 


సామి-ాలేదు. కాటుక మాత్రము కనబడుచున్నది. 

భీమ--చూపు చెదరనీయకు. ఇప్ప డేమయినం గనబడు చున్నదా? 
సామి--కనణుడుచున్నది. పెద్ద బంగారపురేకువలె నున్నది. 

భీమ--ఆ రేకులనడుమ నేమయిన నున్నదా? 

సామి--అవిసి చెట్టున్నది. 

భీమ--అవిసిచెట్టుకా దశోకవృక్షము. ఆ చెట్టుకొమ్మలలో నెవ రున్నారో చూడు. 
సామి--పెద్ద కోతియున్నది. 


భీమ--కోతి యనంబోకు, ఆంజనేయులవారను. నీ మనసులో నమస్కారముచేసి 
యేమిచెప్పునో తెలిసికో, 


సామి--ఏమో పెదవులు కదల్బుచున్నా(డు. ఆ మాటలు నాకు దెలియవు. 
భీమ--రాజుగారిసొమ్మెవ్వ రెత్తుకొని పోయినారో యడుగు. 
సామి--రాజుగారివద్ద కొలువున్నవారిలోనే యొకరు తీసినారనుచున్నాండు. 
భీమ--వారియింటిపేి రడుగు. 

సామి--గోటివారు. 

భీమ--పెరుకూడ చెప్పమను. 


సామి--సుబ్బమ్మ. 

భీమ--సుబ్రహ్మణ్యమా? గోటేటి సుబ్రహ్మణ్యము. 

సామి--ఇందాక వీ నాలాగునం జెప్పలేదు. భీమ-నీ వాంజనేయులవారితోనా 
మాటాడుచున్నావు. ఆంజ నేయు లిందాక నాలాగునం జెప్పలేదనుచున్నావా? ఆయన 


యాలాగు ననే చెప్పినాడు. నీవే పేరు నోట బట్టలేక తప్పుపలికినావు. చాలు 
యీపాటికిలే, ఇంక మాటాడకు. 


అని యాతడు సామిగానిని తనవెనుకకుం దీసికొని, సొమ్ము దీసినవాని పేరు 
బయలంబడ్డదని కేకలు వేసి చెప్పునారంభించెను. భటుల నాయకుండును “ఈ 
దొంగతనము మజీయొకరివలన జరిగినది కాదని యీ ప్రక్కచుండి యా ప్రక్కకుం 
దిరుగసాగెను. సభలోని యుద్యోగన్థు లందును దీం డ్రద్దబును గలిసి యా మాట చాకలి 
వానికి నేర్పి పెట్టిరికాని యిందు సత్యమేమియు లేదని తలచిరి. సాధారణ జను 
లందయును నిజముగా దంుగతన మాతండు చేయక పోయినయెడల చాకలివాని కాపెరెట్లు 
తెలిసినదనియు, గట్టిగా సుబ్రహ్మణ్యము యాపని చేసెననియు. జెప్పుకొనుచుండిరి. 
ఊరనెక్కడంజూచినను సుబ్రహ్మణ్యము సొమ్మును తస్కరించినట్టు అంజనము వెయంగా 
బయలండ్డ దని మూశలు గట్టి మాటాడుకొన(జొచ్చిరి; రాజుగా రామాటల 
నెంతమాత్రము విశ్వసించలేదు. 


అప్పుడు సభామందిరమునుండి యింటికి బోవునపుడు త్రోవ పొడుగునను 
ప్రజలెల్ల “ఈతండే కన్నము వెయించినవాండు” అని సుబ్రహ్మణ్యమును వ్రేలుపెట్టి 
చూపనారంభించిరి. అందుచేతనాతండు వట్టి నిరాపనింద వచ్చిగదాయని సిగ్గుపడి 
రాత్రిభో జన మయినతరువాత నొక్కండును బరుండి తనలో దానిట్లు చింతింప 
మొదలుపెట్టెను; “ఆ గోడకు కన్నము చేసినవాండెవ్వండయి యుండును? ఒక(డంత 
సాహసపుబినిని చేయజాలడు. అటువంటి బలమయిన రాతిగోడకు కన్నము 
వేసినవారిద్దజు ముగ్గురుండక తప్పుదు. ఆ ముగ్గుజు నెవ్వరై యుందురు? కోట సంగతి 
గుర్తెజీగినవారే కానీ మజీయొకరుకారు. నాలుగుదినముల క్రిందట నీలాద్రిరాజు 
నాచేతకోటపటమును వ్రాయించు కొన్న ప్పుడు ధనాగారమును గూర్చి రెండుమూడు 
సారులడిగెను. అత(డట్టడుగుటకు కారణమేమి? ఈ దుగతనములో నతనికేదో 
సంబంధము గలిగియుండవలెను. అతడు గోడయెత్తు కూడ నడిగెను. దొగతనములో 
సంబంధమే లేనియెడల గోడయెత్తుతో నితని కెమి ప్రయోజనము? అంతియకాక యీ 
సంగతి గ్రామములో పొక్కక మునుల వేకువజామున బహిర్భూమికి వెళ్ళచుండ(గా 
నన్నుథిలిచి యతడు రాజుగారిలోపల దొంగలు పడ్డారట యని యడిగినాండు; ఆతడు 
దొగలలో జేరియుండని పక్షమున, అంత పెందలకడ నాతని కాసంగతి యెట్లు 
తెలియును? నేను సాయంకాల మింటికి వచ్చునప్పుడు వీధిలో నిలుచుండంగా నాతనిని 
జూచినాను: అప్పు డాతని చర్య వింతగా నున్నది. ఈ యన్ని హేతువులచేతను 
విచారించిచూడగా ఈతడు దొంగల గురువనుటకు సందేహము లేదు. రేపు రాజుగారి 


~ 


నడిగి కొందు రాజభటులను బుచ్చుకొని యెవ్వరికిని తెలియకుండ నాతని యింటిమిద 
పడి పెట్టెలు మొదలగునవి పరిక్షించెదను. అప్పుడు కొంత నొమ్మయిన దొరక గలదు. 
అందు 'మీంద నామీంది నిందయైనను పోపును” అని యాలోచించి యారాత్రి యెట్లో 
వేగించి తెల్లవారినతోడనే రాజుగారి దర్శనముచేసి తన యందు దోషము లేశమయినను 
లేదని చెప్పుకొని తన వశమున గొందజు భటులనిచ్చి తనయాజ్ఞాప్రకారముచేయ ను 
త్రరువిచ్చినచో దొంగలను సొత్తుతో గూడ బట్టుకొనెదనని దృడముగాం జెప్పెను. 
రాజుగారాతని మాటయందు గౌరవముంచి, తక్షణమే పదుగురు భటులను రప్పించి 
“మిరందజఖు నీయన చెప్పినట్లెల్లచేసి పర్యవ సానము మాతో మనవి చేయవలసినదని 
గట్టి యుత్తరువు చేసిరి. సుబ్రహ్మణ్యము వారిని దీసికొని తిన్నగా నీలాద్రిరాజున్న యింటికిం 
బోయి వీధి తలుపు వేసియుండగా వారినందజిని, ఇంటిచుట్టును కావలిపెట్టి యిద్దజిని 
వెంటందీసికొని పాణిద్వారమున దొడ్డిలో ప్రవేశించెను. ఆప్పుడు నీలాద్రిరాజు పెరటిలో 
నిలుచుండి క్రొత్త మనుష్యులు వచ్చుట చూచి తత్తరపడసాగను. నీలా-- 
సుబ్రహ్మణ్యముగారా? ప్రొద్దుననే మీ రిక్కడకు వచ్చినారేమి? 


సుబ్ర--తమ దర్శనము నిమే_త్తమే.దొడ్డిలో నేమి చేయుంచు చున్నారు? 


నీలా-విత్రనములు చల్లించుటకయి దొడ్డి త్రవ్వించినాను. ఏమి గింజలు 
జల్లింతునాయని యాలోచించుచున్నాను. 


అని యా తొదరలో తన విషయమైన బహువచన ప్రయో గమును మజచిపోయి 
తన నిజమయిన స్థితి కనుగుణముగా మాటా డెను. సుబ్రహ్మణ్యము మాలుమాటాడక 
భటులతో లోపల జొర బడి పెట్టె లన్నియు దీయించి పరీక్షింప(గా వానిలో మున్ను తమ 
లోపల బైరాగి యెత్తుకొనిపోయిన వస్తువులును గానంబడెను గాని రాజుగారి సొత్తేమియుం 
గనపడలేదు. తన సొమ్ము దొరుకుటంబట్టి నీలాద్రిరాజే దొగయని నిశ్చయముజేసి 
వస్తువులు భూమిలో పాతి పెట్టి త్రవ్విన యానవాలు తెలియకుండా 
మలుగుపఅుచుటకయి దొడ్డి యంతయు. ద్రవ్వించి విత్తనములు చల్లుటకని మిషపెట్టి 
బొంకు చున్నాడని యూహచేసి యతడు భటులచేత దొడ్డినంతను త్రవ్విం చెను; 
అందొకచోట రాజుగారిలోపల(బోయిన సొత్తంతయు గవ్వ యయినంబోకుండ మొలలోతు 
భూమిలో గానంబడెను. వెంటనే కూలి వాండ్రచేత సొమ్మును మోయించుకొని 
నీలాద్రిరాజును నాతని భృత్యులను బట్టుకొని తీసికొని వచ్చుటకయి భటుల నియోగించి 
సుబ్రహ్మణ్యము రాజుగారి యింటికి వెళ్ళి నడచిన సర్వవృ త్తాంత మును నివేదించి, 
కావళ్ళతో సొమ్మును ముందుబెట్టి దంగల నొప్పగించెను; నీలాద్రిరాజును సేవకులను తమ 
నేరమున కొప్పుకొని క్షమింప వెడుకొనిరి. అంతట రాజుగారు మిక్కిలి సంతోషించి 
సుబ్రహ్మణ్యమునకు గొప్ప బహుమానముచేసి, తాను పెద్దాపురము రాజునకు 
గప్పముగట్టెడి సామంతరాజు గనుక వారిని విమర్శింపం దన కధికారము లేదని 
దొంగలను రాజభటుల వశమున నొప్పగించ వారి కందరకు సుబ్రహ్మణ్యమును 
నాయకునిగా జేసి విచారణకయి పెద్దాపురము కృష్ణజగపతిమహారాజుగారికడకుం 


బంపెను. సుబ్రహ్మ ణ్యమును ఉమాపతిగారియొద్ద సెలవు పుచ్చుకొని పద్దాపురమునకు 
ప్రయాణమయి బయలుదేరి వీధి గుమ్మము వద్దకు వచ్చునప్పటికి పైనుండి మాలబల్లి 
యొకటి మీంద పడెను. అప్పుడు ప్ర ప్రయాణమాపి గౌలిపాటుయొక్క ఫలము కనుగొనుటమ 
పురోహితునకు వర్త మానము పంపగా నతడు తాటాకుల పంచాంగమును పట్టుకొని 
వచ్చి శిరస్సుమీంద పడలేదు గనుక మరణ భయము లేదనియు స్నానముజేసి దీపము 
పెట్టుకొని బ్రాహ్మణునకు కొంచెము సువర్ల దానము చేసిన పక్షమున బల్లి పాటుయొక్క 
దోషము పోవుననియుం జెప్పెను. సుబ్రహ్మణ్యము వెంటనే శిరస్నానము చేసివచ్చి రాగిలో 
సువర్ణముండునుగనుక నాలుగుడబ్బు లాబ్రాహ్మణుని చేతిలోనే పెట్టి గాయిత్రి చేసికొని 
తరువాత నెంతో యెండయెక్కినను ఆ పూటనే పెద్దాపురమునకు వెళ్ళ బయలుదేటెను. 


పండ్రెండవ ప్రకరణము 


రామరాజు సాయమున సుబ్బరాయండు సీతను వెంటబెట్టుకొని వచ్చుట--రామరాజు 
చెజసాలలో రాజశేఖరుడుగారిని చూచుట-- రాజశేఖరుండు'! గారి కారాబంధవిమోచనము 
-- శోభనాద్రి రాజును శిక్షించుట--సుబ్బరాయండు రుక్మిణియయి తన వృత్తాంతమును 


చెప్పుట. 


మకా యం. అయిదారుక్రోస సుల దూరములో జగ్గమపట యను గ్రామమొకటి 
కలదు. సీత నెత్తుకొని పోయిననాండు మధ్యాహ్నము రెండు జాములవేళ 
గ్రామకరణముయొక్క యింటివద్ద కెవ్వరో వచ్చి తలువు తీయమని కేకలు వేసిరి. 
అప్పుడు పదునాలుగు సంవత్సరముల వ్రాయముగలిగి మిక్కిలి యందగా(డై 
యేహేతువు చేతనో తలపెంచుకునియున్న చిన్నవాం డొకడు లోపలనుండి వచ్చి 
తలుపుతీసి యెందుకు వచ్చినారని యడిగెను. ఆక్కడ నిలుచుండి యున్న యిద్దరు 
మనుష్యులలో నొకడు “ “బ్రాహ్మణ కన్యకకు డబ్బు పుచ్చుకొని యన్నము పెట్టెదరా” యని 
యడిగెను. ఆ చిన్నవాండు వెలుపలికి వచ్చి చూచునప్పటికి, ఎనిమిదేండ్ల యీడుగల 
యొక చిన్నది యరుగుమీందం గూరుచుండి క్రిందు చూచుచు వెక్కివెక్కి యేడ్చుచుండెను. 
ఆ మనుష్యులలో నొకండు చేరువ నిలుచుండి యూరకుండుమని యదలించుచుండెను. 
ఆ చిన్నవాం డట్టు వెలుపలికి వచ్చి తమ మొగమువంక దేజీపాజం చూచుచుండుటంగని 
ఆ మనుష్యు లిద్దజును మీ పేరేమని యడిగిరి. ఆతండు సుబ్బరాయండని చెప్పి, యా 
చిన్నదాని మొగమును నిదానించి కొంచెముసేపు చూచి యిట్టనియెను; సుబ్బ--ఈ 
చిన్నది యెవరు? మీ రెక్కడనుండి తీసికొని వచ్చినారు? ఎక్కడకు తీసికొని పోయెదరు? 


మను--మాది కాకినాడ, ఈ చిన్నది మా గ్రామకరణము కూతురు. పేరు సీతమ్మ. 
అప్పగారి యింటిలో పెద్దాపురమున నుండగా, తండ్రియింటికిం దీసికొ నిపోవుచున్నాము. 
అక్కడకు వచ్చుట కిష్టములేక రాగములు పెట్టుచున్నది. 


సీత--కాదు కాదు నన్ను వీం డ్రెత్తుకొని పోవుచున్నారు. 


సుబ్బ--పెద్దాపురమునుండి కాకినాండ కీయూరు త్రోవకాదే. ఆ చిన్నది చెప్పినమాటే 
నిజమని తోచుచున్నది. 


ఈ ప్రకారముగా ప్రశ్నోత్త లా జరుగుచుండగా, వెనుక నుండి యెవ్వరో 
యేమజుపాటున వచ్చి సితయొద్ద నిలుచున్నవానిని జుట్టుపట్టుకొని వంగందిసి 
వీపుమింద విసెగుద్దులను మణుగు “గుద్దులను దబదబ వర్షములాగున కురిపించెను. 
అదిచూచి రెండవవాండు సీతను తన మీత్రునిని విడిచిపెట్టి "పరుగెత్తుటలో దనకుంగల 
సామర్ధ్యము నంతను జూపెను. ఆ క్రొత్తగా వచ్చినాత:డును “ష్రోనీక్రు వోలకు చున్‌ 


చేతిలోనివానిని వదలివేసి పరుగెత్తుచున్న వానివెంటండెను. అదే సమయమని 
రెండవవాడు గూడ రెండవవైపునకుం పరుగెత్తి పరుగులో మొదటివానికంటె 
దిట్టమయినవాడని పేరు పొందెను. ఆ మనుష్యుని కొతదూరము వజికు( దజిమి, క్రొత్త 
మనుష్యుడు మరల సీతయున్న చోటికి వచ్చెను. 


సీత--రామరాజుగారూ! నన్నా దొంగలనుండి విడిపించినారు గదా! ఇక మా 
అమ్మయొద్దకు తీసికొనిపోయి యొప్పగించరా? 


రామ--అమ్మాయీ! ఏడ్వబోకు నేను సాయంకాలములోగా నిన్ను. దిసికొనిపోయి 
మీ యింటికడ నొ ప్పగించెదను. 


సుబ్బ--రాజుగారూ! ఈ చిన్నదాని తల్లిదండ్రు లెక్కడ నున్నారు? వారు చిరకాలము 
నన్ను కన్నబిడ్డవలెం జూచినారు. 


రామ--అట్లయిన మీరి చిన్నదాని నెజుంగుదురా? 


సుబ్బ--ఎయింగుదును. ఈ చిన్నది రాజశేఖరుండుగారి రెండవ కొమార్తె. ఈ 
చిన్నదియు నేనును నీమె యన్నగారును నన్యోన్యమును సోదర భావమును 
నుండెడివారము: అందులో ముఖ్య ముగా నీ చిన్నదాని యప్పగారును నేనును తానే నే 
నన్నట్లు భేదము లేక యుండెడివారము. ఈ చిన్నది నన్ను మజచిపోయినట్లున్నది. 


రామ--ఈ చిన్నదాని తలిదండ్రు లిప్పుడు భీమవరములో నున్నారు. వారివలన 
మీరంత యుపకారమును పొందియున్నయెడల, ఈ చిన్నదానిని గొనిపోయి జననీ 
జనకులకడం జేర్చి వత్తము, దారి తోడుగా వచ్చెదరా? 


సుబ్ర--ఆవశ్యముగా వచ్చెదను. నేను లోపలికింోయి యీ సంగతిని మా వాండ్రతో 
జెప్పి వచ్చువజణకును నిమిష మిక్కడ నిలువుండి. 


ఆని సుబ్బరాయండు లోపలికిటోయి యింటివారితో సంగతి యంతయు జెప్పి మా 
చిన్నదానిని భీమవరములో దిగబెట్టి సాధ్యమయినంత శీఘ్రముగానే తిరిగి వచ్చెదనని 
చెప్పెను. వారు వలదని యనేక విధములం జెప్పినను విననందున వారందయును వీధి 
గుమ్మము వరకును వచ్చి “నాయనా! వేగిరము రావలెను జుమీ!” యని మటీమటీ 
చెప్పిరి. రామరాజాచిన్న వాని సౌందర్యమున కాశ్చ ర్యపడుచు, ఇంతటి చక్కదనము 
స్రీలయందుండిన నెంత రాణించునని తనలోదాను తలపోయుచుండెను. అతడు వచ్చిన 
తోడనే రామరా జాచిన్నదానిని బుజముమీంద నెత్తుకొని సుబ్బరాయ నితో మాటాడుచు 
భీమవరము మార్గముపట్టి నడవనారంభించెను. 


రామ--మీరు బ్రాహ్మణు లయ్యును, ఆ ప్రకారముగా తల పెంచుకొన్నారేమి? 


సుబ్బ--వెంకటేశ్వరులకు మొక్కున్నది. ఆ మొక్కును బట్టియే తొడుగుకొన్న యంగీ 
మొదలగు వస్త్రములను భోజనము చేయునప్పుడు సహితము తీయకుందును; బట్టలు 


మాసినప్పుడు సహితము రెండవవా రెజుగకుండ మహారహస్యముగా నొక గదిలొ 
నుతికిన బట్టలను కట్టుకొనుచుందును. ఈ వ్రతము నేంటివజకు దైవానుగ్రహమువలన 
సాగివచ్చుచున్నది. రామ--ఈ వ్రతము మిక్కిలి చిత్రముగా నున్నది. ఇటువంటి వ్రతము 
నే నివజకు వినియు కనియు నెజుంగను. 


ఈ విధముగా మాటలు చెప్పుకొనుచు వారు దీపములు పెట్టిన నాలుగు గడియలకు 
భీమవరమునకు సమీపమున నున్న యొక చిన్న పల్లె ను జేరిరి; ఆక్కడనుండి త్రోవ 
మంచిది కాక పోవుటచేతను, రెండు దినముల క్రిందట నా యూరి బయటనే పెద్ద పులి 
యొక మనుష్యుని నెత్తుకొని పోయినదని వినుటచేతను, చీకటిలో వారిని నడిపించుకొ ని 
పోవుట యుక్తము కాదని రామరాజు వారి నా గ్రామములో నొక కాపువాని యింట. 
బరుండ. బెట్టెను. ఆ పల్లెలో బ్రాహ్మణులు లేరు గనుక వారా రాత్రి భోజనము 
చేయకపోయినను, రామరాజు కోమటి యింటికి వెళ్ళి యటుకులను దెచ్చి వరున్న యింటి 
వాండ్రకు పాడియౌటచేత చెంబెడు చిక్కని మజ్జిగ యడిగి పుచ్చుకొని వారి కిద్దజీకిని 
బెట్టెను. వానితో క్షుత్తు నివారణమైనందున వారును బస వాండ్రిచ్చిన తుంగ చాపమీంద 
పడుకొని హాయిగా నిద్రపోయిరి. రామరాజు జాము రాత్రియుండగానే వారిని లేపి 
తనతోగూడ దీసి కొని "బయలుదేణీ రెండు గడియలలో 'భీమవరము చేర్చి, యూరి 
బయటకు రాంగానే తానావరకు మజచిపోయిన గొప్ప సంగతి యేదో తనకప్పు 
డకస్మాత్తుగా జ్ఞప్తికి వచ్చినట్టు నటించి తొందరపడి తనకు వెంటనే వెళ్ళక 
తీరనిపనియున్నదని చెప్పి వారికి త్రోవచూపి తాను ప్రక్కదార్తిని పోయెను. వారిద్దజును 
దారి యడిగి తెలుసుకొనుచు కొత దూరము కలిసి వచ్చిరి. సీత తా నెజీగియున్న వీధికి 
రాంగానే సుబ్బరాయని వెనుక దిగవిడిచి పరుగెత్తుకొనిపోయి యొక సందులో నుండి 
వ తిన్నంగా నింటికింోయి చేరెను. సుబ్బ రాయండు చికటిలో సీతపోయిన సందును 

నిపెట్టలేక SNE వీధి చివరదాశ నడచి యిల్లు కనుగొనలేక గ్రామములో 
ల. సీత వెళ్ళి విధి గుమ్మము వద్ద పిలువీగనే మంచముమీంద పరుండి 
నిద్రపట్టక విచారించుచున్న మాణిక్యాంబ త్రుళ్చిపడిలేచి పరుగెత్తుకొని వచ్చి తలుపు 
తీసెను. తలుపు తీసినతోడనే సీత తల్లిని కౌగిలించు కొని పెద్ద పెట్టున నేడ్చెను. 
మాణిక్యాంబయు దుఃఖము పట్టంజాలక కొంతసేపు తానుకూడ “శడిచీ తన పైట 
చెజంగుతో కొమార్తె కన్నులనిళ్ళ తుడిచి నిన్నంటి నుండియు నెక్కడకుం బోయితి వనియు 
నింత చీకటిలో నొక్కతెవు నెట్టురాః గలిగితి వనియు సీత నడిగెను. ఆ క్రిందటి దినము 
ప్రొద్దుననే తన్నిద్దజు దొంగలెత్తుకొ ని పోవుటయు, రామరాజును మటియొక చిన్నవాండును 
తన్ను విడిపించి తీసికొని వచ్చుటయు, రామరా జేదోపనియున్నదని యూరి 
వెలుపలిదాక వచ్చి వెళ్ళిపోవుటయు, సీత చెపె పెను. అప్పు డారండవ చిన్నవాం 
డేమయినాండని తల్లి యత్యాదరముతో నడిగెను. తనతో గూడ పయి విధివజకును 
we అతడు పూర్వము తమ్మందజి నెఖీగినవాండే యనియు, కొంచెము 
సేపటికెల్ల నిచ్చటికి వచ్చుననియు కూతురు బదులు చెప్పెను. ఈ ప్రకారముగా 
మాణిక్యాంబ సీతను తొడమీద గూరుచుండం బెట్టుకొ ని మాటాడు చుండంానే 


~ ~ ~ ~ 


సూర్యోదయమాయెను. అప్పడు ఎధి గుమ్మములొ నెవ్వరొ “రాజశఖరు(డుగారి బన 
యొక్కడ?” అని యడిగిరి. ఆ మాట విని యది రుక్మిణి కంఠమువలె నున్నదని 
యొడిలోనుండి సీతను దింపి మాణిక్యాంబ వీధి గుమ్మములోని కొక్కయంజవేసి 
యెవరువా రని కేకవేసెను. అప్పుడు సుబ్బరాయండు మాణిక్యాంబను జూచి, “అమ్మా 
యన్‌ కౌగిలించుకొని బోరును-నడువ మొదలుపెట్టను. అంతట వారందబును గలిసి 
లోపలికి బోయిరి. 


చెజిసాలలో పెట్టబడిన దినముననే రాజశేఖరుండుగారు వ్యసనపడుచు నొకచోటం 
గూరుచుండి యుండగా ఏబది సంవత్సరములు దాటిన కారాబద్ధు డొకం డామార్గమున 
కాళ్ళ సంకెళ్ళతో బోవుచు రాజశేఖరుడుగారి మొగము వంక గొంత తడవు "చూచి 
యాయన సమీపమునకు వచ్చి కూరుచుండెను. 


రాజనీపే రెవరు? 


కారా--నా పెరు పాపయ్య; మా యింటిపరు మంచిరాజు వారు. నన్నెక్కడనై న 
జూచినట్టు జ్ఞప్తియున్నదా? రాజ--మీ మొగ మెక్కడనో చూచినట్టే యున్నది కాని 
యెప్పుడు చూచినానో మాత్రము స్మరణకు రాలేదు. మంచిరాజు పద్మరాజు మీకేమగును? 


పాపానన్ను మీరు నల్లచెబువు వద్ద జువ్విచెట్టు క్రింద జూచినారు. నే నప్పడు 
బైరాగి వేషముతో నున్నందున, నన్నానవాలుపేట్టలేక పోయినారు. పద్మరాజు నా 
కొమారుండు. 


రాజ--మునుపటియవస్థ పోయి మీ కింతలో నిప్పటికీ దశ యెట్లు వచ్చినది? 


పాప--నేనీ శోభనాద్రిరాజుతో స్నేహముచేసిన దోషము చేత, నా కీతనిమాట 
వినవలసి వచ్చినది. ఈ రాజు దారులుకొట్టుటకై నలుగురిని తోడిచ్చి నన్ను వారికి 
నాధునిగాం జేసి నల్ల చెలువునకు పంపెను. వెనుక కోయ రామిరెడ్డియు వాని 
మనుష్యులును పట్టుకోబడి రాజుగారిచే చెట్ల కొమ్మలకు ఉరితీయబడిన తరువాత మేమే 
ప్రబలులముగానుండి రెండు మాసములు త్రోవలు కొట్టటలో. బ్రసిద్ధిగాంచితిమి. దోచుకొని 
తెచ్చిన సొమ్ములో సగము శో భనాద్రిరాజు పుచ్చుకొ నుచుండెను. మిగిలిన సగములోను 
సగము నా వంతునకు వచ్చుచుండెను. మెట్టు సొమ్ములో నాలవ పాలును తక్కినవారు 
నలువురును సమభాగములుగా బంచుకొన ను చుండిరి. నేను యోగివలె నటింపు 
చుందును; నాతోడ నున్నవారు దూరముగా నడవిలో బగలెల్ల నుండి రాత్రులు వచ్చి 
మాటాడి పోవు చుందురు, పగలు వారికేమయిన వర్తమానము చేయవలసివచ్చి 
నప్పుడు, గుడిసెలో గాపురమున్న కోయవానిని బంపుచుందును; వానికి బ్రత్యేకముగా 
నేనే జితమిచ్చెడివాండను. 


రాజ--ఆప్పుడు విల్లును అమ్ములను బుచ్చుకొని మాతో వచ్చినవాండు వాడేకాండా? 


పాప--ఆవు నాబానపొట్టవాండి, మి నిమిత్తమై పంపిన నాంటి రాత్రియే యా 
నలుగురిలో నొకడు చంపంబడినాండు. రాజు గారి కేలాగునం దెలిసెనోకాని మజునాండు 
తెల్లవారక మునుపే రాజ భటులు కోయవానిని కొ ట్టినందున వాడు తక్కిన వారుండు 
స్థలమును జూపంగా వారిని సహితము పట్టుకొని మమ్మందజను రాజుగారియొద్దకు 
తీసికొని వచ్చిరి. ఆయన మమ్మందజను చెజఐసాలయందు( బెట్టించెను; మా కందజకు 
శిక్ష కలిగినను మేమీ రాజు పేరు చెప్పినవారము కాము కాబట్టి మమ్మితండు చెజిసాలలో 
స్వేచ్చగా తిరుగుట కంగి కరించి మిక్కిలి ప్రేమతో జూచుచున్నాడు. 


రాజ--అట్లయిన శోభనాద్రిరాజు మీ కెంతో యుపకారమే చేయుచున్నాడు. 


పాప_-ఏమి యుపకారము? ఈ దుర్మార్గుని మూలమున చెజిసాలలో బడి 
బాధపడుచున్నాను. రాజుగా రెప్పుడో యాతని దురార్గతను దెలిసికొని యాతనిని కూడ 
మాకు సహాయునిగా నిందే యుంతురు. అటుపిమ్మట మజీయొక కారాగ్భహాధికారి 
వచ్చినప్పుడు మాపాట్లు దైవమునకుం దెలియగలవు. 


రాజ--మీ కొమారునకు పిల్లనియ్యనందునకే సుమి నన్నితం డిందు బెట్టించినాండు. 


పాప--అవును. నేనెణుంగుదును.మీరు రాజు దగ్గణ నుండగా పద్మరాజును 
పిలిపించినప్పడు వాండు నా వద్దనే యున్నాడు. అది యంతయు నేనును మావాండును 
రాజును సిదొంతియుం గలిసి చేసిన యాలోచనయే అయినను మీ దినములుబాగుండి 
మా యాలోచన కొన సాగినదికాదు. శోభనాద్రిరా జెక్కడికోగాని నాతోగూడ నల్లచెజువు 
వద్ద నుండిన వాండ్ర నిద్దజీని సంకిళ్ళూడదీయించి పంపదలంచు కొన్నాండు. 


రాజ--ఎక్కడకో మీకు దెలియలేదా? 


పాప--తెలియలేదు. ప్రొద్దున నాతో నేమో యాలోదించుటకు వచ్చినప్పుడు 
రాజుగారి తమ్ము డిక్కడకు వచ్చినందున రాత్రి చెప్పెదనవి వెళ్ళిపోయినాండు. నెను 
మీకు పూర్వము గొప్ప యపకారము చేసితిని; దానికి మాజుగా నిప్పు డుపకారము 
నొకదానిని జేసెదను. పెద్దాపురపు రాజుగారు బహు యోగ్యులు: శోభనాద్రిరాజు మిమ్మిట్లు 
నిర్బంధ పెట్టుచున్న సంగతి మనవి వ్రాసికొన్న యెడల మిమ్ము తక్షణమే విడుదల 
చేయుదురు. కాగితము మొదలయినవి నేను తెప్పించి యిచ్చెదను. 


అని పాపయ్య కాగితమును కలమును తెప్పించి యిచ్చెను. తోడనే 
రాజశేఖరుండుగారు విజ్ఞాపనపత్రిక నొకదానిని వ్రాసి మడచి జిగు రంటించి పయిని 
చిరునామా వ్రాసియియ్యంగా పాపయ్య యొక మనుష్యునిచేత దానిని రాజుగారి కంపెను. 
కాని యాయనయొద్దనుండి యొక యుత్తరువుగాని విమర్శ చేసి న్యాయము దయచేయు 
సూచనలు గాని రెండు మూడు దినములు కడచినను రాలేదు. రాజబంధువు మీందజేసిన 
విన్నపము గనుక బదులు రాదని రాజశేఖరుండుగా రూరకుండిరి. 


సిత నెత్తుకొనిపోయిన మజునాండు ప్రొద్దుననే రాజుగారు చెజిసాలను జూచుటకు 
వత్తురని యచట నొక వదంతి కలిగెను. తరువాత గొంచెము సేపటికి రామరాజు 
రాజశేఖరుండుగా రున్న తావునకు వచ్చెను. 


రాజరామరాజుగారూ! నా తప్పును క్షమింపవలెను. మీ రా రాత్రి జాబును 
తెచ్చియిచ్చుటయే నాకు మహోపకారమయినది. నేను సంగతిని తెలిసికోలేక మిమ్ము 
నిష్కారణముగా కానిమాట లాడి నాండను. 


రామ-మురకు. “నను జేసియున్న యుపకారమునకు నన్నటు వంటి మాట 
లనవలసినదే. ఇక నెప్పుడును మెలుచేయకుండ మంచి బుద్ధి చెప్పినారు. 


రాజ_-నాయందు కరుణించి మీ రాసంగతిని మజచిపొవలెను. మంచి 
సంబంధము చెడిపోయెంగదా యని యాసమయములో నొడలు తెలియక యేమో 
యన్నాను. నన్ను మన్నింపుడు. 

రామ—రాజుగారు చెబిసాలను జూడ బయలుదేటీనారట. నేను వేగిరము 
పోవలెను. 


అని రామరాజు వెళ్ళిపోయెను. తరువాత రెండు గడియలకు వెండిబిళ్ళ 
బంటొకడువచ్చి రాజుగారు కొ లువుతీర్చి కూరుచుండి, రాజశేఖరుండుగా రేమో 
విన్నపము వ్రాసినందునకయి పిలుచుకొని రమ్మన్నారని చెప్పి ఆయనను వెంటంబెట్టుకొని 
పోయెను. ఆయన వెళ్లునప్పటికి సమన్తాభరణ భూషితు లయి రాజుగారు 
రత్నసింహాసనము మీద గూరుచుండియుండగా, నేత్రహస్తులు పసిండిబెత్తములను 
చేతబూని ముందు నిలుచుండిరి. చామరధరు లిద్దజు ప్రక్కల నిలుచుండి వింజామరలు 
వీచుచుండిరి; భటు లాయుధపాణులై పార్శ్షషములను నిలుచుండిరి; ఒక ప్రక్కను 
శోభనాద్రిరాజు చేతులు జోడించుకొని నిలుచుండెను; రెండవప్రక్కను మణీ యిద్దజు 
మనుష్యులు చెతులుకట్టుకొని నిలువబడి యుండిరి; రాజశేఖరుండుగారు వచ్చి యెదుట 
నిలువంబడగానే కృష్ణజగపతిమహారాజులుగారు “మీ రీ శోభనాద్రిరాజుగారి మీద నేమైన 
మా పేర మనవిచేసుకొన్నారా?“అని యడిగిరి. రాజశేఖరుండుగారు తన మింది 
కేమివచ్చునో యని భయ పడుచు, శరీర మంతయు కంపమునొద నోరు మెదల్పక 
యూర కుండిరి. 


కృష్ణ--శో భనాద్రిరాజా! నీవి రాజశేఖరుండుగారి విషయ మయి చేసిన యక్రమపు 
పను లన్నియు మాకు దెలియవచ్చినవి. నీకు చనవరిగానున్న తుచ్చునకు తన కొమార్తి 
నియ్యనన్న మాత్ర మున, నీ వాయనను పట్టి చెజిసాలయందు బెట్టుటయేకాక 
చెబిసాలలో నున్న వాండ్ర నిద్దజను విడిచిపుచ్చి యాచిన్నదాని నెత్తుకొనిపోవునట్లు 
ప్రేరేపించితివి. 


శోభ--ఆ చిన్నదాని నెవ్వరెత్తుకొని పోయినారో నాకేమియు దెలియదు. 


~ ~ ~ 


కృష్ణ--నికుం. దెలియకపోయిన యెడల జెఅనాలలొ నున్న ఎండ్రిద్దజును 
నెట్టువెలుపలికిం వెళ్ళంగలిగిరి? 


శోభ--పిండ్రిద్దణును నిన్నటియుదయకాలమున గోడదాటి పాజీపోయినారు. 
నేనప్పటినుండియు విండ్రను బట్టుకొనుటకు భటులను బంపి వెదకించుచున్నాను. 


కృష్ణ--ఏమిరా, గురవా! మిమ్మాయన యెక్కడికయిన పంపినాండా? లేక మిరే 
గోడదూకి పాటీకిపోయినారా? గుర-మహాప్రభూ! నిన్న ప్రొద్దున మమ్మిద్దబును పిలిచి 
యీరాజుగారు చిన్నదానిని రవణక్కపేట కెత్తుకొనిపోయి, యక్కడ పద్మరాజున 
కొప్పగించవలసిన "దని యాజ్ఞాపించినారు.చిన్నది రాగానే _ దొగతనముగా 
పెండ్దియాడుటకై పద్మరాజు ముందుగానే పోయి యక్కడ నున్నాడు. 


శోభకాదు కాదు, ఈ దొగలంజకొడుకులు పాణీపోయి, తప్పించుకొనుటకయి 
యీలాగున బొంకుచున్నారు. 


గుర--ఈ రాజు దొంగల గురువు. మునుపు మా చేత దారులు కొట్టించి తిన్నగా 
మాసొమ్ము మా సకలమయిన చిక్కులు పెట్టినాడు. ఈ బ్రాహ్మణుని 
దోచుకొనుపేకు వచ్చి మారాత్రి యాయనమూలముగా పడ్డపాట్లు తల(చుకొన్న 
నిప్పటికిని మాకు దుఃఖము వచ్చుచున్నది. 


కృష్ణ--వెనుక నీప్రకారముగా దారులు దోపించినావా? 
శోభ--లేదు లేదు, ఈ విధవ కొడుకు అబద్దమాడుచున్నారు. 


గురు-మా మాట లబదమేమో పాపయ్యగారిని పిలిపించి విచారింపవచ్చును. 
ఇప్పడాయన యీ చెబిసాలలోనే యున్నాడు. 


కృష్ణ--ఓరీ పాపయ్యను పిలుచుకొనిరా. 


కొతసీపటికి పాపయ్య వచ్చి రాజుగారు నిజము చెప్పిన యెడల శిక్ష TS 
వాగ్దానముచేసినందున మొదటి నుండియు నాతని చర్యయంతయు నేకరువుపెటె 
అందుమీద శో భనాద్రిరాజు మాతు పలుక నోరురాక క్రింద చూచుచు య. 
రాజుగారి మొగము పోలికయు కంఠస్వరమును రామరాజువానివలె నున్నందున, 
రాజశేఖరుండుగారు దేహమంతయు( జెమర్చ దిగ్గృ్యమము నొంది యూరక తెల్లబోయి 
చూచుచుండెను. అప్పుడు రాజుగా రాయన వెలవెల పాటును తత్తరమును గనిపెట్టి 
సింహాసనమునుండి దిగి వచ్చి చేయి పట్టుకొ ని వెనుక రామరాజను పేరున 
బలుమాజువచ్చి యోగక్షేమం బుల నారయుచు వచ్చినది తామే యనియు, వెంటనే 
సహాయముచేయు టకు శక్తిగలిగి యుండియు బ్రవర్తనమును బరీక్షించుటకయి యింత 
కాలము పేక్ష చేసితిమనియు చెప్పి, వెంటనే కారాబంధ విమోచనము చేయించిరి. 
రాజశేఖరుడుగారు కొంతసీపేమి పలుకుటకును తోచక కొంత భయము తీటీనవెనుక 
మెల్లగా యెలుగు తెచ్చుకొని, గద్దద స్వరముతో “దేవరవారిస్థితి తెలియక సామాన్య 


మానవునిగా నెంచి యగౌరవముత జూచి నందునకును సిత వివాహ కార్యమునకు 
భంగము కలిగెనన్న కోపమున దూషణ వాక్యములు పలికినందున కును క్షమించి 
రక్షింపవలయు” నని బహుదీనత్వముతో వేడు కొనిరి. ఆ విషయమున దమకెప్పడును 
మనసులో మజీయొకలాగున లేదని చెప్పి, రేపు పెద్దాపురమునకు వచ్చి తమ్ము. 
జూడవలసినదని సెలవిచ్చి రాజుగా రాయన నింటికిం బంపిరి. 


ఆయన వెళ్ళిన తరువాత రాజుగారు శో భనాద్రిరాజును బిలిచి యాతడు చసన 
నేరమున కెంత గొ ప్పదండనమునో విధింపవలసి యున్నను దయారసము పెంవున 
నెలదినములు మాత్రము చెజిసాలలోనుండ శిక్ష విధించి భటుల వశమున 
నొప్పగించిరి. అంతేకాక సీత నెత్తుకొని పోయినవారిని తాను పట్టి తెప్పించినప్పుడు 
నిజము చెప్పిన యెడల నిక్షలో గొంతభాగము తగ్గింపబడునని వాగ్దానముచేసి 
యుండుటంబట్టి వాండ్ర శిక్షలో సగము తగ్గించుటయేకాక మంచిరాజు పాపయ్యకు 
సహితము సగము శిక్ష తక్కువ చేసిరి. ఈ కార్యము లన్నిటిని జక్క బెట్టుకొని 
శ్రికృష్ణజగపతి మహారాజాలవారు భద్ర గజారూఢులయి, వందిమాగధులు బీరుదు 
పద్యములు చదివి కొని యాడ, "భేరీ మృదంగాది వాద్యములు బోరుకొలుప, 
చతురంగబల సమేతులయి తమ రాజధానికి విజయంచేసిరి. 


రాజశేఖరుండుగారింటికి వెళ్ళునప్పటికి మాణిక్యాంబ పడమ టింటి గొడకు. 
జేరంగిలబడి గూరుచుండి తల వంచుకొని సుబ్బ రాయునితో నేమో చెప్పచుండెను. 
రాజశేఖరుండుగారు గుమ్మము వద్దకు వెళ్ళి, ఆ చిన్నవాని ముఖ లక్షణములను 
పలుకుబడియు రుక్మిణిని పోలి యున్నందున నాశ్చచర్యపడి చూచి పురుషుయయి 
యున్నందున నేమి నిశ్చయించుటకు తోచక విభ్రాంతితో నాతని మొగమువంకనే 
జఅప్పవెయక చూచుచు లోపలికి రాక యచ్చటనే నిలుచుండిరి. ఇంతలో సీత 
గుమ్మములోనుండి తొంగిచూచి, “అమ్మా! నాన్నగారు వచ్చినా” రని కేకవేసి వెళ్ళి తండ్రిని 
కాగలించుకొనెను. 


అంతట మాణిక్యాంబ పరమానందభరితురాలయి వెంటనే లేచివెళ్ళి కాళ్ళు 
కడుగుకొన నీళ్ళు తెచ్చియిచ్చి పాదముల తడి తన పయింటచెజంగుతో నొత్తి 
కూరుచుండుటకయు గోడదటిని పీట వేసెను. రాజశేఖరుండుగారు పీటమీద 
గూరుచుండి సీతను ముద్దాడి తొడమీద కూర్చుండబెట్టుకొ నెను. అప్పుడు మాణిక్యాంబ 
సీతమ దొంగ లెత్తుకొ నిపోవుటయు, రామరాజు మజీయుకరును వదలించి తెచ్చుటయ( 
జెప్పెను. రాజశేఖరు(డుగారు రామరాజు పెద్దాపురాధి నాధులయిన 
కృష్ణజగపతిమహారాజు లనియు, ఆయన ప్రజల క్షేమ మును కనుగొనుటకయ యట్టి 
మాజువేషములలో సంచరించుచుందు రనియు, రామరాజను పేరున వచ్చి మనకు 
బహూకారములను జేసి తుదకు కారబంధవిమోచనము జేయించిరనియం జెప్పి, తన్ను 
విడిపించిన క్రమమును వివరించి కొంతసేపు నృపుని సద్దుణవర్లనమును ' జేసెను. 


మాణిక్యాంబ రామరాజు దెశాధిశుండని విని యాశ్చర్య పడ, ఆయనయొక్క 
గర్వరాహిత్యమును పరోపకార శీలతను బహు భంగుల మెచ్చుకొనెను. 


ఇట్టు మాటాడుచుండ(గానే సుబ్బరాయండు వచ్చి రాజశేఖరుండుగారి 
కాళ్ళమీందపడి “నేను రుక్మిణి” నని చెప్పెను. ఆయన సంతోషముచేత కొంతసేపు 
మాటాడలేక, తుదకు హృదయము పదిలపజచుకొని లేచి పెద్దకుమార్తెనాలింగనము 
చేసికొనెను.అప్పుడు చచ్చిపోయినదనుకొనుచున్న కూతురు. లేచి" వచ్చుటచేత 
నాదంపతుల కిరువరకును కలిగిన సంతోష మింతింతయని చెప్ప శక్యముకాదు. ఆ 
సమయమున సీతకుం గలిగిన సంతోషమును పట్ట శక్యముకాక పోయెను. ఆ యుద్రేకము 
కొంత నిమ్మళపడినమీదట, ఆ వధూ వరులు తమ్మెడంబాసినది మొదలుకొని 
నేటివజకును జరిగిన వృత్తాం తమును సవిస్తరముగాం జెప్పుమని రుక్మిణి నడిగిరి. 
రుక్మిణి యీ ప్రకారముగా వినిపింప నారంభించెను: 


“మనలను దొంగలు కొట్టిననాండు రాత్రి పిండి యారబోసినట్టు తెల్లగా వెన్నెల 
కాయుచుండంగా నాకు మెలకువ వచ్చి చూతును గదా కటికి నేలను 
మహారణ్యమధ్యమునం బడియుంటిని; నలుదిక్కుల నెంతవరకు జూచిన నెందు 
నెవ్వరును గనం గనంబడలేదు; ఎక్కడను మనుప్యనంచారము కనబడలేదుగాని 
మృగములయొక్కకూంతలు మాత్రము చెవిలో వినశణడసాగెను. ఇంతలో నొక వ్యాఘ్రము 
నా దగ్గరనుండియే పోయినది కాని నన్ను. జూడక చేరువ నున్న యొక మనుష్యుని 
మొండేము నిీడ్చుకొని తొలగిపోయెను. దానిని చూచినతోడనే నా దేహము నాకు 
స్వాధీనము కాలేదు. కొంత తెలివివచ్చిన తరువాత మీరెవ్వరును లేకపోవుట చూచి, 
బ్రతికియున్న యెడల మీరు నన్నొంటిగా దిగవిడిచిపోరను నమ్మకమున మీరందజును 

దొంగలచేత మరణము నొంది యుందురనియు ఘాతుక మృగము లేవియో రఘు 
దేహముల నిడ్చుకొనిపోయి యుండవచ్చు ననియు దలపోసి, చూడం జుట్టమును మ్రైక్క 
దైవమును గానక చావ నిశ్చయించుకొని, మరల నింతలో నాత్మహత్య దోష మనుబుద్ధి 
యొకటి పట్టుటచే కొంత జంకి మీలో నెవరయినను బ్రతికి యుండ వచ్చుననియు నొకవేళ 
మిమ్మందరను మరల జూచు భాగ్యము కలిగి నను కలుగవచ్చుననియు నూహ చేసి 
మరణప్రయత్నమును మాను కొని, లేచి నాలుగడుగులు నడచితిని, ఆక్కడ నెత్తుట 
దోగియున్న శిరస్పొకటియు దాని ప్రక్కను బట్టలమూటయు. గనంబడంగా, అంతటి 
యాపదలో సహితము దుర్వారమయిన తద్భాధకు సహింప లేక తినుటకందులో 
నేమయిన దొరకవచ్చునని యా మూటను విప్పి చూచితిని; అందు పురుషులు 
ధరించుకోదగిన వస్తాదులు మాత్ర మున్నవి. వానిని చూచినతోడనే చక్కని స్తీలు 
నిజవేషములతో వయేరిగా దిరుగుట క్షేమకరము కాదు కాంబట్టి పురుషవేషము వేసి కొని 
యేదో యొకగ్రామము చేరవలెనను నాలోచన తోచి యా వస్త ములను గట్టుకొని యంగీని 
తొడిగికొని పురుష వేషమును ధరించి, నా పూర్వపు బప్తలతో జేర్చి “మూటగట్టి నా 
శరీరమున నున్న నగలను తీసి చెంగున ముడివైచుకొని బయలుదేటి, యొక 
కాలిమార్గమున నడచి తెల్లవాబువణి కొక గ్రామము" జేరితిని ఆ గ్రామములో ఆ 


పూటకుండి, నగల నమ్మివెసి రొక్క మును జెర్చు కొని తలమింది దెబ్బ చెత 
బాధపడుచునె చేరువగ్రామమునకుం బోయి యక్కడ కొన్ని దినములుండి వైద్యము 
చేయించుకొని నిమ్మళించిన తరువాత బయలుదేజి చుట్టుపట్ల గ్రామములలో దిరుగుచు 
పూటకూటి యిండ్లలో భోజనము చేయుచు పదియేను దినముల క్రిందట జగ్గం పేట 
జేరితిని. ఆ గ్రామకరణము ముసలివాండును పుత్రసంతానము లేనివాడును గనుక 
నన్నుజూచి ముచ్చటపడి తనపనికి నేను సాయముగా నుందునని యెంచి నన్ను, 
దనయొద్దనే యుంచుకొని యాదరించుచు నా ప్రవర్తనమునకు మిక్కిలి సంతోషించి 
తనకున్న యొక్క కుమార్తెను నాకిచ్చి వివాహముచేసీ యిల్లణీక ముంచుకోవలెనను 
నుద్దేశముతో నా కులగోత్ర నామముల నడిగి తెలిసికొనెను. నేనక్క డ సుబ్బరాయ( డను 
పేరున మిక్కిలి నమ్మకముగానుండి, మీరు విద్య చెప్పించిన “చ్చహమదేత లెక్కలు 
మొదలైనవి వ్రాయుటలో దోడుపడుచుండి, నాకు వెంకటేశ్వరుల మొక్కుచేత మావారు 
తలపెంచుకొ నునట్టు చేసినారనియు, ఈ వ్రత సమాప్తి  యగువణకును 
తలయంటుకోగూడ దనియు చెప్పి, యా వ్రతమునకు భంగము కలుగకుండ. 
గాపాడెదమని వారిచేత ననిపించుకొని పురుషవేషము  బయలంబడకుండ( 
గడుపుకొనుచు వచ్చితిని, అట్టుండ(గా నొక నాడు మధ్యాహ్నము సీతనెత్తుకొనివచ్చి 
యెవ్వరో యిద్దణు మనుష్యులు భోజనము పెట్టించుటకై నేనున్న యింటికి దీసికొని 
వచ్చిరి. అప్పుడు మనము దాహముతీర్చి బ్ర బతికీంచినరాజు వచ్చి వాండ్రను కొట్టి సాగ 
నంపెను. అంతట నాయింటివారివద సెలవు పుచ్చుకొని నేనును రాజుగారును “సెతను 
(సక్‌. వచ్చితిమి. మీ యంతట మిరందబజును నన్నానవాలుపట్టి కనుగొనువజకును 
న రుక్మిణినని మీతో నెవ్వరి తోను జెప్పకుండ నుండవలెనని మార్గము పొడుగునను 
తలచుకొని వచ్చితిని గాని, అమ్మను జూచిన తోడనే మనసు పట్టలేక లోపలినుండి 
దుఃఖము పొంగివచ్చి కౌగలించుకొని నా సంగతి జెప్పివెసితిని.” 


అని రుక్మిణి చెప్పిన తరువాత రాజశేఖరుడుగారు కొమార్తె యొక్క బుదికిని సాహస 
కార్యమునకును సంతోషించి యామెను కౌగలించుకొని మిక్కిలి గారవించెను. 
రుక్మిణియొక్క యీ చరిత్రమును విన్నవా రెవ్వరైనను, ఉన్నయూరిలో సహితము గడప 
దాటి పొరుగు వీధికైన నెప్పుడును పదచలనముచేసి యెజుం/గనంత సుకుమారిగాం 
బెరింగిన పదునాలుగేండ్ల ప్రాయముగల ఒక్క ముగ్గబాలిక అంతటి ధైర్యమును పూని 
సమయోచిత బుద్ధితో మంచి యుపాయము నూహించి పరుల కెవ్వరికిని భేద్యముకాని 
మాతు వేషమును' ధరించి లోకానుభవమువలన నాజీతేజీన ప్రాథాంగనలకు సయితము 
కష్టసాధ్యమయినరితిని ప్రచ్చన్నముగా నుండ గలిగిన దన్నవార్త నమ్మశక్యము కాకున్న 
దనవచ్చును. ఎవరు నమ్మినను ఎవరు నమ్మక పోయినను వాస్తవమును మలుగు 
పజచక చెప్పుట చరిత్రకారునికి విధాయక కృత్యము గనుక, జరిగిన సంగతినేమో 
జరిగినట్టు చెప్పుచున్నాను. పురాణ గాధలయందువలె మనుష్యులు లేడి రూపమును 
ధరించినారని కాని పురుషులు కేవల స్తీలుగానే మాజీనారని కాని అసాధ్యమయిన 
సంగతి యిందేదియుం దెలుప బడలేదు. ఆమె కిట్టి రుత విధమున 


బ్రవర్తింపనెర్పినది యామె నాశ్రయించియున్న సరస్వతియె కాని స్వశక్తకాదు. విద్యా 
ప్రభావము నెటీగినవా రెవ్వ రిట్టిదొక ఘనకార్యమని యాశ్చర్యపడుదురు? 


పదమూడవ ప్రకరణము 


శంకరయ్య కాసుల పేరుతో వచ్చుట--ఆతండు తన తండ్రి వృత్తాం తమును వినిపించుట 
—వైష్టవ గురువుల యూరెగింపు--నృసింహ స్వామియొక్క రాక--ఆతండు తన కథను 


జెప్పుట. 


పైని చెప్పిన రీతిగా రుక్మిణియు తల్లిదండ్రులను మాటాడు కొనుచుండగానే 
పదునాయి సంవత్సరముల యీడుగల యొక న్య వాండు వచ్చి బుజముమింది 
మూటను క్రిందం బడవైచి రాజశేఖరుండు గారి కాళ్ళమిందంబడి “అయ్యో మామయ్యా” 
యని యేడువ నారంభించెను. 


రాజ--ఏమి శంకరయ్యా ఆండుదానివలె నాలాగున నేడ్చు చున్నావు? ఊరుకో. 


శంకా-మా నాయన పదియేను దినముల క్రిందట కాలము చేసినాండు. నేనప్పుడు 
గ్రామములో కూడ లేకపోయినాను. 


రాజ--ఏమి రోగముచేత పోయినాండు? నీ వప్పుడు గ్రామములో లేక యెక్కడకు 
వెళ్ళినావు? 
శంక--ఆతఈ. డాత్మరోగముచేత పోలేదు; ఇల్లుకాలి పోయి నాండు. నేనా వణకు పది 


దినముల క్రిందటనే నా సవతి తల్లిని తీసికొనీ యేలూరు వెళ్ళియుంటిని. నేనక్కడ 
నుండగా నాకీ వర్తమానము తెలిపినది. 


రాజ--ఇల్లెందుచేత కాలిపోయెనో యాతడేల బయటకు రాకుండెనో నా కాసంగతి 
వివరముగా జెప్పు. 


శంకా-మీరు గ్రామములో నుండగానే మా నాయన భూత వైద్యమునందు 
ప్రబలుండుగా నున్నాడు గదా? అటు తరువాత చుట్టప్రక్కల గ్రామములయందుంగూడ 
అతని ప్రసిద్ధి వ్యాపించినది. ఎవ్వరి యింట నెవ్వరికి కొంచెము జ్వరము వచ్చినను మా 
నాయనను "పిలిచి తీర్ధమిప్పించుచుండిరి; ఎవ్వరికి కాలు కాసంత నొచ్చినను మా 
నాయనచెతనే రక్షరేకు కట్టించుకొనుచుండిరి; ఎవ్వరికి కొంచెము గాలిసోకిన దన్నను మా 
నాయననే పిలుచుకొని" పోవుచుండిరి. ఎవ్వరు కొంచెము జడిసికొన్నను, మా 
నాయనచేతనే విభూతి పెట్టించు చుండిరి. వేయేల? చుట్టుపట్ల నేగ్రామములో నెవరికే 
జబ్బు వచ్చినను మా 'నాయనను పిలువని స్థలము లేదు. ఈ ప్రకారముగా 
జరుగుచుండుటచేత నెల్లవారును సమస్త వస్తువులను మా యింటికి జె భక్తి 
పూర్వకముగా సమర్పించుచుండిరి; ఎవ్వరి యింట శుభకార్యము జరిగినను ముందు 
కట్నము మా నాయనదిగానే యుండెను. 


ఈ విధముగాం గొంతకాలము జరిగిన పిమ్మట నొకనాండు ప్రాతఃకాలమున మా 
నాయన వీధిలో నడచుచు, ఒక యీడిగవాని వాకిట కాయల గెలలతో నిండియున్న యొక 
కొబ్బరి చెట్టును జూచి ఆ యింటి వానిని పిలిచి తనకు నాలుగు లేంత బొండములు 
పంపుమని యడిగెను. వాడు కొంచెము పొగరుబోతు గనుక సొమ్ము తెచ్చికొ న్నచో 
కాయలనిచ్చెద నని మాఖుపలికెను. అందుమింద మా నాయన కోవ దృష్టితో వానివంక 
నెజ్జపాణచూచి కాయల నియ్యవా యని గద్దించెను. నే నియ్యను, నన్నెజ్లపాజీచూచి 
యేమిచేసె దవో చూతమని వాండును వెనుకతీయక గట్టిగాం జెప్పెను. పపాటికి నీ 
చెట్టేమగునో చూచుకొ, మ్మని తల యూయచు మా తండ్రి 'యింటికిం బోయెను. దయ్యాలు 
పెట్టి చంపినప్పటిమాట చూచు కొంద మని వాడును లోవ పలికి నడచెను. 


ఆ రాత్రి రెండు జాములవేళ మా తండ్రి గాఢ నిద్రలోనున్న నన్ను లేపి 
నాయుత్తరీయపు చెంగున గిదెడు బియ్యము మూటగట్టి కడుగుచెంబు చేతికిచ్చి 
తనతోగూడ రమ్మని చీకటిలో నన్ను దిసికొనిపోయెను. నేనును కన్ను కనబడని 
గాఢాంధకారములో నిశాసమయమున దారి తడవుకొనుచు మా తండ్రితో నీడిగ వాని 
యింటికడకుం జేరి నిలిచితిని. అప్పుడు న న్నక్కడ నిలువం బెట్టి మా నాయన కాలికి 
బందము వేసికొని కొ బ్బెర బెట్టున కెగం బ్రాకి యొక కట్టితో దాని మొవ్వును చితుకంబొడిచి 
యందు: నను దెచ్చిన బియ్యమును కడుగును బో స చెట్టు దిగివచ్చి యా యర్దరాత్ర 
మప్పుడు మరల నన్నుం దీసికొని యింటికి వచ్చి యారాత్రి సుఖ నిద్రచేసెను. మయునాః 
డతడు తన్ను జూడవచ్చిన  వారితోనెల్ల “యూడిగవాయడు కొబ్బెరకాయ 
లియ్యకపోయినందున వానిబెట్టునకు( బ్రయోగము చేసితి” నని చాట మొదలుపెట్టను. 
అందుకు దృష్టాంతముగా నాడు మొదలుకొ ని మొవ్వవాడి క్రమక్రముగా ఆకు లెండి 
పోయి నాలుగైదు దినములలో చెట్టు చచ్చెను. “తనకు కొబ్బెర కాయ లియ్యనన్న 
కోపముచేత బాపనవాండు నిష్కారణముగా నా కొబ్బెరచెట్టును దయ్యాలు పెట్టి చంపినాలొ 
డని యూర నెల్లవారి తోను జెప్పుకొని యీడిగవాం డేడువ నారంభించెను. రో వార్త శీఘ్ర 
కాలములోనే చేరువ గ్రామములకును ప్రాంను. అందుమీద నెల్ల వారికిని మా నాయన 
అత: నొక విధమయిన యసూయ కలిగెను. 


ఆ పిమ్మట గ్రామములో నొకరికి రోగము వచ్చినప్పడు మా నాయన ప్రయోగము 
చేసినాండేమో యని కొందణి కనుమానము కలిగెను. అందుచేత గ్రామములో నివారు తమ 
యింట రోగాదికము వచ్చినప్పుడు మునుపటంత తజచుగా మా నాయనను పిలుచుకొని 
పోవ మానివేసినారు కాని యాతనిని పిలువకపోయిన నేమిచేసిపోవునో యని 
మనస్సులలో భయపడుచుండిరి. ఈరీతి నుండంగా నొక కోమటివాని పెల్లవానికి రోగము 
వచ్చినప్పుడు, వాని తల్లియు ముత్తవయు వెళ్ళి సోదె యడుగంగా పేరంటాలు 
గుడియొద్దనున్న మాలది" యా చిన్నవానికి గ్రామములో నివారే యొకరు ప్రయోగము 
చేసినారన్‌ చెప్పెను. అందుమీద వారిద్దయి నేడ్చుచు నింటికివచ్చి 
యావత్సమాచారమును మగవాండ్రకు వినిపింపంగా వాండ్రా ప్రయోగము చేసినవాండు 
మా తండ్రియే యని నిశ్చయించి భూతవైద్యులను పిలిపించి పలువిధముల 


పాట్టుపడిరికాని వచ్చిన రొగమునకు చికిత్స చెయించక పోయినందునను జ్వరబాధితుం 
డయి యుండగా భూత వైద్యులాతనిని పలుమాmు స్నానములు చేయించుచు 
వచ్చినందునను వాయువుచేసి యాపిల్లవాండు కాలధర్మము నొందెను. అదియొదలు కొని 
మా తండ్రి ప్రయోగములుచేసి యందజను జంపుచున్నాడన్న నమ్మక మొకటి 
యూరనందజికిని గలిగెను. ఆ నమ్మకమునకు( దోడు మునుపెప్పుడో గ్రామమున 
చచ్చినవారు తాము ప్రయోగము చేతనే చచ్చినామనియు, మీరు నిజమును కనుగొనలేక 
రోగమని భ్రమపడి "తమ్ము బోగొట్టుకొన్నా రనియు చెప్పుకొని యేడు చున్నట్టు 
గ్రామములోని ముసలి మండలిద్దరు ముగ్గురు రోదనముల కారంభించిరి. ఆ కాలములో 
కామేశ్వరి మొదలైన యిల వేల్పులు గృహములోని విధవల కావేశమై యెవరికైన రోగము 
వచ్చినప్పడు ప్రయోగ మని యొకటి రెండుచోట్ల పలుకుచు నన ఈ 
యన్నీకారణములచేతను గ్రామములో నెవ్వరి కేవిధ మయిన జబ్బు కలిగినను, అది 
యంతయు మా నాయన చేసిన ప్రయోగముచేతనే కలిగినదని జనులు 
భ్రమపడుచుండిరి. తానే దోషము నెఖుగనని మా నాయన యెన్ని విధముల 
ప్రమాణములు చేసి చెప్పినను. ఎవ్వరు నాతని మాటలను విశ్వసించినవారు కారు. 
జనుల పిచ్చి యేమందును? గ్రామములో మరణము నొందిన వారందలును మా 
నాయనచేసిన ప్రయోగముచేతనే పోయి రని దృఢముగా నమ్మిరి; వ్యాధిగ్రస్తులైన 
వారందఖును మా నాయనయొక్క మంత్రశక్తిచేతనే బాధపడుచున్నారని తలంచిరి. కాబట్టి 
యెల్లవారును కొంత కాలమునకు మా నాయనను గ్రామమున కొక మృత్యుదెవతనుగాం 
జూచుకొనుచుండిరి. మా నాయన పొడ గన(బడినపుడెల్లను గ్రామములోని యాండువారు 
నెటి కలు విజీచి తిట్టంజొచ్చిరి మగవాండ్రు కొబికొబిలాడుచు మునుపటివలె మాటాడక 
యాతడు కనంబడినపు డెల్లను తప్పించుకొని పెడదారిని తొలగి పోవుచుండిరి. ఇరుగు 
పొరుగుల నున్నవారు నిప్పు సహితము పెట్టమానివేసిరి; అ వస్తువు బదులు నిమిత్తము 
వెళ్ళినను లేదనుచుండిరి. పొరుగువారు “తమ నూతిలో నీళ్ళు తోడుకొన వలను 
పడదనిరి. అందుచేత నీ ప్రకారముగా శత్రుమధ్యమున కాపురము చేయుట మా నాయన 
కెంతో భారముగా నుండి, ఇది యంతయు? దాను భూతవైద్యుండనని వేషము వేసికొనుటి 
వలన గలిగిన పాప ఫలము గదా యని పశ్చాత్తాప పడిన కార్యములేక 
స్వయంకృతాపరాధమునకు నోరెత్తక యనుభవించు చుండెను. ఇట్టున్న సమయములో 
నొకసారి సవతితల్లికి దేహములో రుగ్గత వచ్చినది; అప్ప డెందటిీని గాళ్ళుకడుపులు 
పట్టుకొన్నను ఒక్కరైనను పథ్యపానములు చేసి పెట్టుటకు. గాని నిద్రరాకుండ దగ్గజ 
నుండి మాటలు చెప్పటకు గాని వచ్చినవారు కారు; గ్రామములోనివా రెవ్వరును 
పథ్యపానమునకయి తమ నూతిలోనుండి నీళ్ళు సహితము తెచ్చుకోనిచ్చినవారు కారు; 
మీరు గ్రామమునుండి లేచివచ్చిన నాలవ నాండే మన గ్రామములో వైద్యుడుగా నుండిన 
నంబి వరదాచార్యులు పోయినాడు. నేతి రామయ్య మన యింట వంట బ్రాహ్మణు(డుగా 
నుండి కంచు చెంబుల జో డెత్తుకొనిపోయి ముండ కిచ్చినందుకయి మీరు వని తీసివేసిన 
తరువాత వాడు మటియెందునకును పనికిరానివాం డౌటచేత చదువులబడి పెట్టుకొని 
జీవనము చేయుచుండెను గదా!. వరదా చార్యులు పోగానే వైద్యము కూడ నారంభించి 


వాయప్పడు గ్రామ మలొ ఘనవైద్యుడయి యున్నాడు. మొదట వైద్య మారంభించి 
నప్పుడు క్ర్‌ క్రొత్త | గనుక రోగముల నామములను జెషధ నామములను మా నాయన చేతనే 
వ్రాయించుకొని యొబజ్జివియు నల్లనివియు నయిన కుప్పెలుచేసి తీసికొనివచ్చి యేమం 
దేరంగు గలదిగా “నుండునో మా నాయన వలననే తెలిసికొని “వానిమీద 
ళ్‌ పూర్ణచంద్రదయము “వాత రాక్షసము మొదలయిన పేర్లను వ్రాసి యంటించినాండు. 
జీలకట్ట, మిరియములు మొదలయిన వస్తువులలో సిందూరము వేసి నిమ్మ కాయల 
రసముతో నూరి మా యింటనే మాత్రలు చేసి తీసికొని వెళ్ళు చుండెను అతండే 
యౌషధము నడిగినను తనయొద్ద లేదనక తులమునకు రూపాయ మొదలుకొని 
యిరువది రూపాయల వజకును వెలగట్టి యిచ్చుచుండెను. ఆరంభ దశయందు య. 
సొమ్ములో మా నాయనకుం గూడ భాగమీచ్చెడివాడు గాని తాను పెద్ద వైద్యుండని పెరు 
పొందిన తరువాతను మా నాయనకు గ్రామములోని వారితో విరోధము వచ్చిన 
తరువాతను భాగమిచ్చుట మానివేసినాడు. అట్టివాడు మా నాయన స్వయముగా వెళ్ళి 
తన భార్యకు జబ్బుగా నున్నదని బ్రతిమాలి పిలిచనను ప్రజలకు వెజచి యొక్కసారి 
చేయి యయినను "చూచి పోయిన వాండుకాండు. వేయేల? ఊరివారు పెట్టవలసిన 
నిర్భంధముల నన్నిటిని బెట్టిరి: చీకటి పడిన మీదట ఇంటిమీద బెడ్డలు మయ 
నారంభించిరి. నన్ను భార్యకు, గావలిపెట్టి మా నాయనయే చెజువుకు బోయి 
స్నానముచేసి నీళ్ళు తెచ్చుకొని వంటచేసి పగలు రెండు జాములకు పథ్యము పెట్టుచు, 
మీరయిన గ్రామమిలోనున్న దన కింత యిబ్బంది రాదు గదా యని మిరు చేసిన 
యుపకారములను దలచు కొనుచు బహువిధముల దిచారించెను. బహు 
ప్రయాసముమింద కొన్ని దినములకు మా తల్లికి వ్యాధి నిమ్మళించినదిగాని దేహములో 
బలము మాత్రము చేరినది కాదు. గ్రామములో | విరోధ మంతకంతకు ప్రబలి నది. తెల్లవార 
లేచి చూచువటకు, మూ కురి గుమ్మము నిండ నశుద్ధ పదార్థములను మనుష్యుల 
పుట్టిలను పడియుండుచు వచ్చెను. మా తండ్రి వాని నన్నిటినీ దీసివేసి నిత్యమును 
రెండుమూడు స్నానములు చేయుచు భార్య కుపచారముగ తిన్నగా జరగ నందున 
నన్నామెవెంట నిచ్చి సవారిమఃద పుట్టినింటికి హేలాపురము పంపి, తానొక్కండు నిల్లు 
కనిపెట్టుకొని యుండెను. 


బయలుదేణిన మజఖజునాండు రాత్రి నాలుగు గడియల ప్రొద్దు పోయిన తరువాత 
మేము సుఖముగా పోయి యేలూరు చేరితిమి. అక్కడ గొన్నాళ్లన్నమీదట పథ్యము 
వంటి. బట్టుటచేతను తల్లి దండ్రుల యాదరణ చేతను నా సవతి తల్లి దేహము 
స్వస్థపడినది. ఒక నాడు' నేనును నా సవతి మేనమామయు నుదయ' కాలమున 
దంతధావ నము 'చెసికోని పదిలో రావిచెట్టు చుట్టును గుండ్రముగా రెండడుగుల యెత్తుగా 
వేయంబడియున్న యరుగుమీందం గూరుచుండి యుంటేమి. నా సవతితల్లి తండ్రి 
రావిచెట్టునకు వేపచెట్టునకు పెండ్లి చేయించి వాని చుట్టును విశాలమయిన యా 
యరుగు వేయించినాండు, ఆ యరుగుమీంద చెట్టు నీడను గూరుచుండి గ్రామ కరణ 
మెప్పుడును పని చూచుకొనుచుండును. అప్పుడు , ముప్పది సంవత్సరముల యీడు గల 


యొక నల్లని శూద్రుడు తెల్ల బట్టలు కట్టుకొ ని చంక మూటను దగిలించుకొని వచ్చి 
మీరేమయిన కాసులు పేరు గొనియెోదరాశయని యడిగెను. మా సవతి మేనమామ 
“ఏది చూపు” మని యడిగెను. ఆ శూద్రు( డరుగుమీందం గూరుచుండి మూటను విప్పి 
కాసుల పేరు తీసి యాతని చేతి కిచ్చెను. ఆతండు చూచి వెల యడిగి నా చేతి కిచ్చి 
బాగున్నదేమో చూడమని చెప్పెను. నెను దానిని చేత బట్టుకొని నిదా నించి చూచి, 
కొలికిపూసనుబట్టి యానవాలుపట్టి రుక్మిణిదని తెలుసు కొని “నీ కి కాసుల పేరు 
ఎక్కడనుండి సు నని వానిని "బ్రశ్న సి తిని. వాడు నేను వర్తకుడను కాబట్టి మా 
యూరిలో నొకని చేత పట్టుతో కట్టించినా నని చెప్పెను. అందుమీంద నే నాపేరు మా 
బంధువులదని చెప్పి, “ “యా దొంగసొత్తు నీయొద్ద గనంబడినది కాబట్టి నిన్ను రాజభటుల 
కొ ప్పగించెద”నని బెదరించితిని. వాడును జడియక కాసులపేరు మా  యొద్దనే దిగవిడిచి, 
“రాణాకుబోయి మీరు చేసిన యక్రమమును జెప్పి, మిమ్ములను బట్టుకొనీ నిక్షించుటకు 
బంట్రోతు లను దీసికొని సాదనం కేకలు వేయుచు. బోయి, నే నచ్చట రెండు దినము 
లున్నను మరల రానేలేదు. 


మూడవనాండు ప్రాతఃకాలముననే యొక కూలివాండు ధవళేశ్వరము నుండి వచ్చి 
నారాయణమూర్తిగారు వ్రాసిన జాబు నొక దానిని నా చేతి కిచ్చెను. నేను దానిని 
పుచ్చుకొని విప్పి చూచుకొను నప్పటికి “మీ నాయన నేడే గృహము తగులబడి 
కాలముచేసినాండు. కాబట్టి తక్షణము బయలుదేటి రావలసినది” అని యందు వ్రాసి 
యుండెను. పిడుగువంటి యా వార్త చూడంగానే గుండెలు బద్ద లయి లోపలికి బోయి 
యేడ్చుచు నా సవతి తల్లి కాదుర్వార్తను విని పించితిని; ఆ మాట విన్నతోడనే యామె 
నేలంబడి కొష ప్పు విడిపోవ' దొర్లుచు జొ మ్ము చజచుకొనుచు నిల్లిగిరిపోవునట్లు రోదనమూ 
చేయ నారంభించెను. ఆ యేడుపులును పెడబొ బ్బలును కొంచెము చల్లా అీన తరువాత 
నామెకు ధైర్యము చెప్పి, ఆ కూలివానివెంట నాపూటనే బయలుదేణీ కాళ్ళు పొక్కు- 
లెక్కునట్టుగా తెల్లవాజినందాక నడచి మఖజునాండు పగలు రెండు జాముల ఎళకు మా 
యిల్లు చేరితిని. 'అప్పుడా యింటికి గోడలు తప్ప మణి యేమియు లేవు. చుట్టుపట్ల నొక 
యిల్లయిన కాలక వింతగా మాయొక్క యిల్లు మాత్రము పరశు రామ ప్రీతి యయినది. 
నేనక్కడ విలపించుచుండంగా నిరుగుపొరు గులవారు వచ్చి నన్నోదార్చి, నాలుగు 
దినముల క్రింద రాత్రి యాక స్మికముగా గృహమునకు నిప్పంటుకుని సాయము 
వచ్చులోపలనే కాలిపోయినదని చెప్పిరి. నేనంతట నారాయణమూర్తిగారి యింటికిం 
బోయితిని. ఆతం డావటికే మా తండ్రీకి దహన సంస్కారములు చేయించెను. మీ రా 
గ్రామమునుండి వచ్చినప్పటినుండియు మా నాయనయు నారాయణమూర్తిగారును ప్రాణ 
స్నేహము కలవారుగా నుండిరి. మీరు ధవళేశ్వరము విడిచిపెట్టిన నెల దినములకు 
నారాయణ మూర్తిగారి లోపల దొంగలు పడి యొక రాత్రి సర్వస్వము దోచు కొని పోయిరి. 
అందుచే నతండు మరల బీదవాడై మాతండ్రి ననున రింపణా, భూత వైద్యములో తనకు 
సహాయునిగా నాతనిని త్రిప్పుచు భో జనము కేమయిన నిచ్చుచుండెను. మా నాయనకు 
గ్రామములో నందును శత్రువులుగా నేర్పడినప్పడు, నారాయణమూర్తిగారొ క్కరే పరమ 


~ జ ~ 


మిత్రుండుగా నున్నాడు. మి బావమజిందికి గ్రామము లొనివారు తన సొత్తును దొచుకొని 
పోవుదురని భయము తోచినప్పుడు ఒకనాటి రాత్రి రహస్యముగా నన్ను తోడు పట్టమని 
నగలను రొక్క మునున్న పెట్టెను నారాయణమూర్తిగారి యింటికి. గొనిపోయి అతని 
పడకగదిలో. బెట్టి లక్కతో ముద్ర వేసి పైన కప్పతాళము వేసి తాళపు చెవిని తన దగ్గజనే 
యుంచుకొనెను. నారాయణమూర్తి నన్ను జూచి మా నాయనను తలచుకొని 
యేడ్చునప్పడు, మా యొద్ద దాచు కొన్న నగల పెట్టెను గూడ మరణకాలమునకుం 
దీసికొనిపోతివా'యని యేడ్చెను. నేను పడక గదిలోకి వెళ్ళినప్పుడు పెట్టె యచ్చట లేదు; 
ఆ యింట మటియొకచోటను గనబడలేదు. తరువాత మా తండ్రి చావును గురించి 
యడుగగా, నేను హేలాపురమునకు వెళ్ళినది మొదలుకొని ఏధిలోనికి వచ్చిన నెవ్వరేమి 
చేసెదరో యను భీతిచేత మీ బావమజంది లోపల తలువువేసికొని కూరుచుండుచు 
వచ్చిననియు, అట్లు రెండు మూడు దినములు జరిగిన పిమ్మట దామోదరయ్య లోపల 
తలుపువెసికొని కూరుచుండి యేమో పాతాళ హోమము చేయుచున్నా( డని గ్రామములో 
నొక వదంతి కలిగిన దనియు, ఆవల గ్రామములోని వారందజును నాలోదించి 
యందజకును కీడుగలుగుటకై యేదో మహా మంత్రమును పునశ్చరణ 
చేయుచున్నాండుకాని వేటు కాదని నిశ్చయించి దానికి విఘ్నము కలిగించినంగాని తమకు 
బ్రతుకు లేదని గోదావరి యొడ్డున సభ చేసినా రనియు, ఆ రాత్రియే యిల్లు కాలుట 
మొదలుగా గల పని యంతయు జరిగిన దనియు, ఆతడు చెప్పెను. నేనును పది 
దినముల కర్మయు జరిగినదాక వారి యింటనే యుండి, పదమూడవ నాడు 
బయలుదేజరాదు గనుక పదునాలుగవనాడు కాసుల పేరుతో మీరున్న గ్రామమునకు 
రావలెనని వచ్చుచుండగా, త్రోవలో సిద్ధాంతి యగపడి రహస్యమని నన్ను దూరముగాం 
దీసికొనిపోయి మా నగల పెట్టెను నారాయణమూర్తి తమ యింట దాచుట చెప్పి తనకు 
నూలు రూపాయలిచ్చెడు పక్షమున పెట్టె నాతని కియ్యక నిలిపియుంచెద ననియు, మీ 
మామగారిని చూచి వచ్చినతోడనే తగవుపెట్టవలసిన దనియు జెప్పెను. నేనును 
మంచిదనీ చెప్పి మీకొణకు వెదకు కొనుచు వచ్చితిని.” 


అని శంకరయ్య తన తండ్రి సంగతి యంతయు; జెప్పి మూటను విప్పి కాసుల 
పేరును దీసి రాజశేఖరుడుగారి చేతికిచ్చెను. ఆయన దానిని పుచ్చుకొని మేనల్లుని 
కౌగిలించుకొని యూరార్పాచు, దామోదరయ్య పోయినందుకు గొంత తడవు 
విచారించెను; అప్పు డింటనున్నవా రందజును దామోదరయ్య నిమిత్త మొకసారి రోద 
నముచేసి భోజనములు చేసిరి. ఆ మధ్యాహ్న మంతయు లోకవార్త లతో పొద్దు జరిగినది. 


దీపములు పెట్టిన కొంతసేపటికి వాద్యముల చప్పడు వినబడి నందున 
రాజశేఖరుడు మొదలగువారందబును విథిలోనికి చూడవచ్చిరి. బలముగా 
ద్వాదశోర్ద్వపుండ్రములను ధరించి యొక వైష్టవస్వామి పల్లకిలో గూరుచుండి 
యిరుప్రక్కల నిద్దణు వింజా మరలు వీచుచుండ కరదీపిక లనేకములు వెలుగ 
నూరేగుచుండెను. ఆ వెనుక కొందరు తెలగాణ్యులును నొక వైష్టవుడును గంధములు 
పూసికొని తాళవృంతములతో విసరుకొనుచు నడచుచుండిరి. ఆ వైష్టవుని 


రాజశెిఖరుండుగా రెజుంగుదురు గనుక దగ్గణకు పిలిచి యీ ప్రకారముగా ముచ్చటింప 
నారంభించిరి: 


రాజ-_మీరు ధవలేశ్వరములో నున్న గూడూరు వారికి గురువులు కారా? 

వైష్ణ--అవును, ఆ పల్లకీలో గూర్చున్నవారికీ గ్రామములో వారికి నవసరాలవారు 
నిష లు. 

రాజా-వెనుక నేను చూచినప్పుడు మీరు గురువులుగాను, మీ కాయన 
శిష్యుండుగాను ఉండెడివారు కారా? 


వైప్ల--మాలో మా కటువంటి భేదము లేదు. నాకు శిష్యు లున్న గ్రామములో 
నతడు శిష్యుండుగాను, అతనికి శిష్యులున్న గ్రామములో నేను శిష్యుడుగాను 
మాజుచుందుము. ఆయన తాతయు మా తాతయు + సహోదరులు; వారి తండ్రి ప్రతివాది 
భయంకరము గండభిరుండాచార్యులవారు జకదేక పండితులు. వారు పరమపదమునకు 
వేంచేసిన తరువాత వారు సంపాదించిన శిష్యులను మా తాతలను తండ్రులను పాళ్ళు 
ఇసుకొని .పరయకొ న్నారు. ఈ గ్రామములో ని వారు మావాని వంతునకు 
ధవళేశ్వరములో నివారు నా వంతునకును వచ్చినారు. మా కాపురపు గ్రామమైన 
శ్రికూర్మము విడిచి యీ ప్రకారముగా సంవత్సరమున కొకసారి శిష్యసంచారము 
చేయుదుము. 


రాజవెనుక మీ రాయనకు చదువు రాదని చెప్పినారే, ఆయన శిష్యుల కేమి 
యుపదేశము చేయును? 


వైష్ట-ఆయనకెంత చదువు వచ్చునో నాకు నంతే వచ్చును. శిష్యుల కుపదేశించుట 
కేమి చదువు రావలెను? శిష్యుల కష్టాక్షరి చెవిలో నుపదేశించి నిత్యమును నష్టోత్తర 
శతము జపము చేసికొమ్మని ఎప్పు గురువే దైవమని నమ్మి కొలిచిన వైకుంఠము 
కరస్థమని పలికి, బుజములమీంద తప్తముద్రధారణము చేసి, మా గురుదక్షిణ “పుచ్చుకొని 
మాదారిని మేము పోదుము. మే మెవ్వరితోను ప్ర ప్రసంగించము గనుక మమ్మందయిను 
పండితులే యనుకొందురు. 


రాజ--మీరీ గ్రామములో పది దినములు లుందురా? 


వైష్ణ--ఉండము. రేపే వెళ్ళిపోయెదము. తరువాత సావ కాశముగా దర్శనముచేసి 
మాటాడెదను. 


అని యాతండు పల్లకితో గలిసిగొనుటకయి పరుగెత్తెను. 


వారు ప తరువాత వీధితలుపు వేసివచ్చి మగవారు రాత్రి భోజనమునకు. 
గూరుచున్నతోడ యెవరో వచ్చి వీధి తలుపుకడ “రాజశేఖరుడు మామగారూ! “అని 
పిలవంజొచ్చిరి. మాణిక్యాంబ నడవలోనికి వెళ్ళి “యెవరువారొని యడుగంగా “నేను 


నృసింహ స్వామి నని వెలుపలినుండ యొకరు పలికిరి. ఆ మాట యొక్కధ్వనియు 
పేరును విన్నతోడనే మాణిక్యాంబ భయపడి తటాలున లోపలికి పరుగెత్తుకొని వచ్చి 
యాసంగతి భర్తతో జెప్పి,“నృపింహ స్వామి బోయి అన్నాళ్ళయినది; ఎప్పుడును 
నాకీవలకు స్వప్నములో నై నైనను గనబడలేదు. ఇప్ప డివిరుద్ధ మామని యాశ్చర్యపడం 
జొచ్చెను. ఇంతలో వీధితలుపువద మరల " గేకలు " వినబడెను. అప్పుడు 
రాజశేఖరుండుగారు భోజనముచేసి దీపము వెలిగించుకొని పోయి తలుపు తీసీరి. 
తీయగా నిజముగా నృసింహస్వామియే “మామా” యని పలుకరించి, ఆయన చేయి 
పట్టుకొనెను. ఆయన యల్లుని. బ్రత్యక్షముగాజూచినను నమ్మక మరల మరల 
దేహమును పట్టి చూచి, “పాదములు ఎవెనుకవైపునకు తిరిగియుండక తిన్నంగానే 
యుండుటవలన మాయ కాదని నిశ్చయించి యాతనిని లోపలికిం దిసి కొనివచ్చి భార్యతో 
మన నృసింహస్వామియే వచ్చినాండని చెప్పి, కాళ్ళు కడుగుకో సిళ్ళిమ్మని తొందరవెట్టెను. 
ఆమెయు దీపము దగ్గ రగాం దిసికొనివచ్చి మొగము పాజం జూచి “నాయనా” యని కౌగ 
లించుకొని కన్నీరు నించెను. ఆమెనుజూచి యల్లుండును కన్నుల నీరు పెట్టుకొనెను. ఆ 
యుద్రేకమంతయు నడంగిన మీదట నృసింహ స్వామి లేచి కాళ్ళు కడుగుకోన ని భోజనము 
చేయుచు తాను కాశీయాత్ర వెళ్ళుటయు దారిలో తన మిత్రుడు తన్ను విడిచి 
వచ్చుటయు మొదలుగాగల సంగతి నిప్రకారముగాం జెప్పనారంభించెను: 


“నాకు చిరకాలమునుండి కాశీయాత్ర చేసిరావలెనని మనసులో 
కోరికయుండెనుగాని తగిన తోడు లేకపోవుటచేత నా కది దుర్లభమని యా తలతు 
విడిచిపెట్టితిని. ఇట్టుండ(గా నొకనాండు చామర్తి వారి చిన్నవాడు శేషాచలము నాయొద్దకు 
వచ్చి యెవ్వరితోను జెప్పనని నాచేత తనచేతిలో చేయి వేయించుకొని రహస్యముగా 
దనకు హిమవత్సర్వతముదగ్గణ తపస్సుచేసి స్వర్లవిద్యను గ్రహింపవలెనని కోరిక 
గలదనియు, నేనుకూడ వచ్చిన పక్షమున తనతో కసా వెళ్ళి యా విద్య 
నుపదేశించెదననియు, మనమిద్దజమును బంగారము చేయు యోగమును 
గ్రహించినమీ(దట మరల నింటికీ వచ్చి కావలసి నంత బంగారమును జేసికొని 
కోటిశ్వరులము కావచ్చుననియు చెప్పెను. ఆ మాటలమీంద మనస్సులో నాకును మిక్కిలి 
యాశపుట్టి, తప్పక బయలుదేరి సాధ్యమయినయెడల కాశీయాత్రకూడ( జేసుకుని 
రావలెననీ నిశ్చయించితిని. తరువాత మేమిద్దరమును బాఠశాలలో రహస్యముగా 
బ్రయాణము సంగతిని మాటాడుగొనుచు, బయలుదేటి వలసిన దినము నిర్ణయము 
చేసికొని యాలోపుగానే బట్టలు మొదలగు వాని నొకచోట పదిలముగా. జేర్చి వ్రి ప్రొద్దునే 
భోజనముచేసి శాస్తుల వారీయొద్దకుంబోయి కావ్యములు చెప్పించుకొని వచ్చెచచున చెప్పి 
తిన్నగా నడచి చులునాడు “ప్రాతకాలమునకు పెద్దాపురము చేరితిమి. మేము 
బయలుదేణిన నాటి క్రిందటిదినము నన పుట్టినదినముగనుక నాడు మావాండ్రు 
పండుగుచేసి నాకు బంగరు కంటెయు మురుగులును బెట్టిరి. ఆ రాత్రి నేను మా 
తండ్రిగారి పెట్టెను మాజు తాళపు చెవితో తీసి యందులో నున్న యేయుదినాలుగు 
రూపాయలను మూట గట్టుకొ, ని, మజఖజునాం డానగలతోను సొమ్ముతో ను మెము గ్రామము 


విడిచితిమి, శెషాచలము తనతొ మూడురూపాయలను మాత్రము పట్టుకొ ని వచ్చినాడు. 
త్రోవపొడుగునను మా యిద్దరకుం గావలసిన కర్చును న్‌ పెట్టుచు “వచ్చితిని. అరరే 
జగన్నాధమును దాటి కటి కము వెళ్ళునప్పటికి నాయొద్దనున్న రూపాయలన్నియు 
నైపోయినవి. కాబట్టి యక్కడ నా మురుగులను నలువది రూపాయలకు విక్రయించి 
మునుపటివలె నధిక వ్యయము చేయక యా సొమ్ముతోనే కాశి చేరితిమి. అతడు 
దారిపొడుగునను తాను వాడుకొనుట కేమైనను నిమ్మని యడుగుచు వబ్బెనుగాని ననే 
రూపాయకంటె నెక్కువగా నెప్పుడును చేతిలోబెట్టలేదు. అందుచేత నతడు నామీద 
కొట కొబిగానుండి తిన్నగా మాటాడక మొగము ముడుచుకొని యొక రీతిగా 
బ్రవర్తించుచుండెను. మేము కాని చేరునప్పటికి నావద్ద నాలుగు రూపాయలుండినని; 
అవియు బది దినములలోనే వ్యయమయు పోయినవి. తరువాత నూటయేంబది 
రూపాయలకు నా కంటెను సహితము కాశిలో నొక వర్తకున కమ్మివెసితిని. మము 
మొట్టమొదట ననుకొన్నట్టు బంగారము చేయుటకు మాజుగా మును వున్న 
బంగారమును సహితము పోగొట్టుకొ నుచుంటిమి. శేషా చలము భోజనమునకు 
దడవుకోనక్కణ లేకుండా నా సొమ్ముతో నిర్విచారముగాం గాలక్షేపము చేయుచు, 
అంతతో నైన దృప్తినాది యుండక యొకనా(డు నాయొద్దకు వచ్చి తన కేబది లేదోపనికిం 
గావలసివచ్చినవి కాబట్టి యిమ్మని యడిగెను. నే నియ్యనని నిర్ధాక్షిణ్యముగాం 
దెలియంజెప్పితిని. దానిపైని నాతో పోట్లాడి “కృతఘ్నుడి”వని నన్ను దీట్టి విస్తరిలో 
వడ్డించిన యన్నమును సహితము తినక పగలు రెండు జాములవేళ లేచీపోయును. నేను 
తరువాత నాలుగు మాసములు కాశిలో నివాసముగా నుండి, యింటి మీద బుది 
పుట్టినందున బయలుదేజి వచ్చుచు నిన్నయుదమున మీ రిక్కడనున్న సంగతి తునిలో 
విన్నాను.” 


అని నృసింహస్వామి తన వృత్తాంతమును జెప్పినమీందట రాజశేఖరుడుగారు 
శేషాచలము చేసిన దురాగతము నాతనితో జెప్పి భోజనమయిన తరువాత 
పక్కవేయించి యాతండు పరుండి నిద్ర పోయినమీందట తామును పరుండిరి. 


పదునాల్లవ ప్రకరణము 


సుబ్రహ్మణ్యము పిఠాపురమునుండి వచ్చి తండ్రిని దర్శించుట-- శ్రీ శంకరాచార్యులవారి 
యాగమనము--నీలాద్రిరాజు సభలో తన వృత్తాంతమును జెప్పుట-కృష్ణ జగపతి 
మహారాజులు గారు రాజశేఖ రుండు గారి మాన్యములను విడిపించి యిచ్చుట. 


సుబ్రహ్మణ్యము పిఠాపురమునుండి బయలుదేటి, సొమ్ముతో నీలాద్రిరాజువెంట 
వచ్చుచున్న "రాజభటులతో గలిసి భీమవరమునకు వచ్చి, అక్కడనుండి వారిని 
పెద్దాపురము పొమ్మని తా నొక్కండును తిన్నగా నింటీకి. బోయెను. అప్పుడు 
రాజశేఖరుడుగారు భోజనమునకు లేవ(బోవుచుండిరి, కొమారుడు విధి గుమ్మములో 
నుండి లోపల నడుగు పెట్టగానే చూచి, అబ్బాయి వచ్చినాడని రాజశేఖరుడు గారు 
కేకవేపిరి. ఆ కేకతోనే “మేడి యేడ యన్‌ లోపలి" వారందజును నొక్కసారిగా 
పరుగెత్తుకొని వచ్చిరి. ఆందణీ కంటెను ముందుగా సీత పరుగెత్తుకొని వచ్చి అన్నగారిని 
కౌగిలించుకొనెను. ఇంతలో మాణిక్యాంబ రాగా సుబ్రహ్మణ్యమామెను కౌగలించుకొని, 
తరువాత తల్లిదండ్రుల కిద్దజీకిని నమస్కారము చేసి వారిచేత నాశీ ర్వాదములను 
బొందెను. ఈ నడుమ నృసింహస్వామి వచ్చి సుబ్రహ్మణ్యము యొక్క చేయిపట్టుకొని 
“బావా!” యని పిలువగానే యతడాతని మొగమువంక దిరిగిచూచి మాటరాక 
యద్భుతపడి చూడ సాగెను. అట్ల క నిమిషము చూచి మజంది నాలింగనము చేసి 
“యెప్పుడు వచ్చినా వని యడిగి, మగడు జీవించి యున్నాడన్న వార్త విని 
సంతోషించుటకు రుక్మిణికి బుణము లేకపోయెను గదా యని కన్నుల నరు పట్టుకొ నెను. 
ఆంతట రుక్మిణి బ్రతికి యుండుటయు దొంగలు కొట్టిన రాత్రి నుండియు నామెకు 
సంభవించిన యావ దలును తుదకు సుఖముగా నిల్లు రుటయు( జెప్పి, రాజశేఖరుడు 
గారు కొమారుని నూరార్చంజొచ్చిరి. ఆ మాటలు ముగియకమునుపే సంతోషము పట్టలేక 
సుబ్రహ్మణ్యము లోపలికింబోయి రుక్మిణి నాలింగ నము చేసికాని యామె తన్నుంజూచి 
కంటం దడి పెట్టుకో గా నూజడించెను. ఈవలకు వచ్చిన తరువాత నృసింహస్వామి తన 
కథను సాంతముగా వినిపించెను. పిమ్మట నందజును స్నానములుచేసి యుతికిన 
మడుగుదోవతులు కట్టుకొ ని భోజనములకడం: గూరుచుండిరి. భోజన సమయమున 
సుబ్రహ్మణ్యము పిఠాపురములో రాజుగారి లోపల దొంగల పడుటయు దొంగలను తాను 
పట్టుకొన్న రితియు దొరికిన సొత్తులో బైరాగి యెత్తుకొనిపోయిన తమ సొమ్ముకూడం 
గనంబడుటయు విమర్శన నిమి త్రమయి కృష్ణజగపతి మహారాజుగారి యొద్దకు 
బంపంబడిన దొగలతోగూడ( దన్నిచ్చటకు బంపుటయు జెప్పి, యిక్కడనుండి 
వెళ్ళినతోడనే తనకొక మంచి యుద్యోగము నిచ్చెదమని పిఠాపురపురాజుగారు వాగ్దానము 
చేసియున్నారని చెప్పెను. అప్పుడు రాజశేఖరుండుగారు “మన యింటికి రాకపోకలు 
చేయుచు వచ్చిన రామరాజే కృష్ణ జగపతి మహారాజుగా రని చెప్పి, ఆయన యద్భుత 


చర్యలను తమకుం జెసిన యుపకారమును నామూలాగ్రముగా వినిపించి యాయనను 
పొగడిరి. ఇంతలో భోజనము లైనందున లేచి చేతులు గడుగుకొని తాంబూలములు 
వేసికొని తెల్లబట్టలు కట్టుకొని రాజశేఖరుడుగారును సుబ్రహ్మణ్యమును బయలుదేటిీ 
నృసింహస్వామిని వెంట: బెట్టుకొని పెద్దాపురమునకు బ్రయాణమయి మయి పోయిరి. 


వారు పెద్దాపురము చేరి రాజవిధిని ప్రవేశింపంగానే యావిధినే దూరమున నొక 
పల్లకియును దానిముందొక యెనుగును రెండు గుట్టిములను బండిమీద నొక భేరియును 
మజీకొన్ని వాద్యములను వెనుకను స్వస్తివాచక వ దృగ్గోచరమయ్యెను. ఆ 
యాడంబరము చూచి రాజశేఖరుండుగా రాదిన మేదో దేవతోత్సవము కాబోలు ననుకొని, 
కుమారునివంకం జూచి యా యుత్సవము శివుని దయియుండునా 
విష్ణునిదయియుండునా యని యడిగిరి. సుబ్ర--ఆది దేవుని యుత్సవము కాదు. 
శ్రిశంకర భగవత్సాదులవా రీపట్టణమునకు వేంచేసి యుందురు. వారు 
నెలదినములనుండి పిఠాపురములో నివాసము చేసియున్నారు. నేను బయలు 
దేఖశీనప్పుడే వారును ప్రయాణమయి యీ పట్టణమునకు రావలెనని బండ్లు మొదలగు 
వానిని వాకిట నిలువబెట్టి యుండగా జూచితిని. 


రాజ--అక్కడ భిక్షలు విశేషముగా జరిగినవా? 


సుబ్ర--మిక్కిలి చక్కగా జరిగినవి. వారింటింటికిని శ్రీముఖములను వ్రాసి తలకొక 
రూపాయవంతున పోగుచేసినారు. అదిగాక యనేక వితంతువులును ధనవంతులను 
పళ్ళిరములలో పండ్లను రూపాయలను వేసికొనివెళ్ళి పాదపూజకని సమర్పించుకొనుచు 
వచ్చిరి. వారు సాష్టాంగ నమస్కారము చేసినప్పు డెల్లను స్వాములవారు “నారాయణ” 
యనుచు రాగా, చేరువ నుండు శిష్యులు పళ్ళెములోని “వానిని జాగ్రత్తచేసి వట్టి 
పళ్ళిములను వారివి వారికి మరల నిచ్చుచుండిరి. గ్రామమునందలి వైదికు లందును 
జేరి రెండు భిక్షలు చేసినారు; లౌక్యుల యిండ్లలో నాలుగు భిక్షలు జరిగినవి; తక్కిన 
దినములలో కోమట్లు బ్రాహ్మణ గృహమున భిక్షలు చేయించుచు వచ్చిరి. 


రాజ-ానీ వెప్పుడయిన వెళ్ళి పీఠదర్శనము చేసినావా? 


సుబ్ర--రెండుమూడు పర్యాయములు చేసినాను. పీఠము నిలువెడెత్తున నున్నది; 
దానినిండను బహువిధములైన విగ్రహములును సాలగ్రామములును నున్నవి. వెండి 
పువ్వుల పిటమీందం గూరుచుండి పట్టుశాటి కట్టుకొని స్వాములవా రెప్పడును 
కుంకుమముతో పీఠపూజ చేయుచుందురు. ఆ పీఠములో స్తీ యంత్రముకూడ నున్న 
దనియు, వారు పూర్వాశ్రమమునందు సహితము స్త్రీ విద్యో పాసకులే యనియు 
విన్నాడను. అది సత్యమౌనో కాదో కాని వారిప్పుడు మాత్రము రాత్రులు చికటిలో 
మునుంగువేసికొని యొక మనుష్యుని వెంటబెట్టుకొని ప్రత్యక్షమయిన స్త్రీయుపాసనము 
చేయుటకె బయలుదేయిచుందు రని చూచిన వారే యొకరు నాతో రహస్య ముగ్వా 


జెప్పునారు. మొన్న నినడుమ నొక శిష్యుం డెత్తుకొని పాణీ పోయినది గాక, యింకను 
పీఠమునకు రెండువేల రూపాయల వెండి సామాగ్రి యున్నవి. 


రాజ_వారు గ్రామములో నున్నకాలములో మత సాంకర్య నివారణముగాని మత 
వ్యాపనముగాని చేయుటకేమయిన( బ్రయత్నము చేసినారా? 


సుబ్ర--అట్టి పను లేమియు చేయలేదు గాని యొక్క ఘన కార్యమును మాత్రము 
చేసినారు. ఆ గ్రామములో ధనవంతురాలయిన యొక బాల విధవ యున్నది. "ఆమె 
యేమో భ్రూణహత్య చేసినదని గ్రామములోని సభాపతులు కొంద జామెను జాతినుండి 
బహిష్కారము చేసిరి. తరువాత నామె జగన్నాధసంతర్పణము చేసినప్పుడు ధనమున 
కాశపడి కొందఖు బ్రాహ్మణులు భోజనములు చేసిరి అందుచేత నక్కడకు భోజనములకు 
వెళ్ళినవారంది నొక కక్షగాను, వెళ్ళని వారందజు నొక కక్షగాను నేర్పడిరి. లోకమున 
కెల్లను ధనమె మూలమగుటచేతను, ఆమె లక్షవత్తుల నోము మొదలయిన వ్రతములు 
చేసీ యప్పుడప్పుడు బ్రాహ్మణ సమారాధనములు చేయుచు వచ్చుచుండుట చేతను, 
క్రమక్రమముగా సంఖ్యయం దామె పక్షము వారే బలపడి మొదట వెలివేసిన వారికే 
యిప్పుడు వెలిగా నుండెను. తరువాత స్వాములవారు విజయంచేసి యా రెండు 
పక్షముల వారిని సమాధానపరచి, ఆమెయొద్ద తాము రెండువందల రూపాయలను 
స్వీకరించి యామెకు పుట్టువెండ్రుకలు తీసివేయించి, ఆ కేశఖండన మహోత్సవ మయిన 
మరునాడే యామె యింట భిక్షచేసి ముందుగా తాము హస్తోదకము పుచ్చుకొని తరువాత 
బ్రాహ్మణుల కందటికును నిప్పించి నాటితో నామె వెలి తీర్చివేసిరి. 


రాజ--ఆ స్వాములవారు పూర్వాశ్రమములో నే గ్రామ నివాసులు? 


సుబ్ర--వారి నివాస స్థలము ముంగండయగ్రహారము. ఆయనకు నలుగురు 
కొమాళ్ళున్నారు. ఆశ్రమమును స్వీకరించిన తరువాతనే స్వాములవారు మునుపు 
మాన్యముల మీద నున్న బుణములను దీర్చివేసి నలుగురు కొమాళ్ళకును 
వివాహములు చేసి కోడండ్ర కొక్కొకరికి రెండేసి వందల రూపాయల యాభరణము 
లుంచినారు. ఇప్పు డ్‌ స్వాములవారి పేరు నీ చిదానంద శంకర భారతీస్వామి యంట. 


అని మాటాడుకొనుచు వారు రాజనభకుం బో, వునప్పటికి రాజు గారు కొలువు 
కూటమునకు విజయంచిేసి సింహాసనాధిప్టితులై కూరు చుండి యుండి మంత్రి 
తెచ్చియిచ్చిన విజ్ఞాపన పత్రికలను జదివ్‌ చూచుకొని పిఠాపురమునుండి వచ్చిన 
దొంగలను తమ యొదుటం బెట్టుట కుత్తరువు చేసిరి. ఈ లోపల రాజశేఖరండుగారును 
సుబ్ర హ్మణ్యమును నృసింహస్వామియు సభ ప్రవేశించి తగిన చోటుల( గూరుచుండిరి; 
రాజభటులను దొంగలను గొనివచ్చి ప్రభువు నెదుర నిలువబెట్టి తాము ప్రక్కలను కత్తులు 
దూసికొని నిలుచుండిరి. అప్పుడు రాజుగారు సభ కలయంజూచి “యీ దొగలను 
పట్టుకొన్న వారెవరని ప్రశ్న పసిరి. సుబ్రహ్మణ్యము లేచి నిలువబడి “నేను అని మనవి 
చేసేను, తోడనే ప్రభువువారు రాజశేఖరుడుగారి వంక దృష్టి బరపొయీతడు ల 


కొమారుండు కాడా” అని యడిగొచిత్తి మని యాయన బదులు చెప్పంగా విని 
యెడమప్రక్కను గూరుచున్న వారెవరని మరల నడిగిరి. రాజశేఖరుండుగారు చేతులు 
కట్టుకొ ని నిలుచుండి యూతండు తమ యల్లుడగుటయు గిట్టనివాం డొకడు ఆతడు 
వారణాసిపురముననున్న కాలములో నర్సు. మృతు( డయ్యెనని వట్టి ప్రవాదము 
వేయుటయు రుక్మిణి దొగలచేత దెబ్బతిని మూర్చపోయె యుండగా తన్నందణిను 
దిగవిడచిపోయిన తరువాత మూర్చ తేణీ పురుష వేషము వేసికొని సీత నెత్తుకొని 
పోయిన గ్రామమునుండి చెల్లెలితో గూడ వచ్చుటయు సమగ్రమముగా విన్నవించిరి. 
రాజు గారు హర్షమును దెలుపుచు నిరఃకంపము చేసి, కొంతసే పూరకుండి యావంక దిరిగి 
“మీరేమి చెప్పుకొనెదిరని యడిగిరి. 


నీలా-సర్వమును దెలిపిన దేవరవారికడ మేము వేజుగ చెప్పుకోవలసిన 
దేముండును? మేము నిరపరాధులమని చెప్పుబోము. దేవరవారు దయాపూర్ణ 
హృదయులు గనుక ఆ దయారసమును మామీందం బ్రసరింపజేయ దీనత్వము 
వేడుకొనుచున్నాము. 


కృష్ణ--నీది యే దేశము? చిన్నప్పటినుండియు నీ వెక్కడ నున్నావు? నీ చరిత్ర 
రురు? 


నీలా--నా చరిత్రము మిక్కిలి యద్భుతమయినది. నేను దానిని బెప్పుకొనుటకు 
సిగ్గుపడవలసి యున్నను దేవరయంతటివా రడుగుచున్నారు గాన  దాంచక 
విన్నవించెదను. ఈవజకు నేను జేసిన దుష్కృత్యము లన్నిటిని _తీటీక 
కలిగియున్నప్పుడెల్ల నాకు న్మరణకుం దెచ్చి నా మనస్సు పలువిధముల నన్ను 
బాధించుచున్నది; రాత్రులు నన్ను నిద్రపోనియదు; కలలో సహితము నేను జేసిన ఘోర 
కృత్యములకు రాజభటులు నన్ను గొనిపోయి శిక్షించుచున్నట్టు కనబడి యులికి 
పడుచుందును. అంతేకాక నాకిప్పుడు వారకము వచ్చియున్నది, కాబట్టి చిరకాలము 
బ్రతుకంబోను. ఆ సంగతిని తలంచుకొను నప్పు డెల్ల నాకు యమభటులవలని 
భయముచేత దేహము కంపమెత్తు చున్నది. రాజ దండనను పొందినవారికి యమదండన 
లేదని పెద్దలు చెప్పుదురు. కాబట్టి నేను చేసిన పాపమునకు మీవలన శిక్షను బొంది 
సుఖింపం గోరుచున్నాను. 


కృష్ణ--నీ చరిత్ర మంత యద్భుతమయిన దయ్యెనని, ససాకల్యముగా 
వినిపింపుము. ఇచ్చట నున్న వారందలును విని యానందించెదరు. 


నీలా--నా జన్మస్థానము కాళహస్తి. నా తల్లిదండ్రు లంతగా ధనవంతులు 
కాకపోయినను శూద్రకులములలో మిక్కిలి గౌరవమును కాంచిన వంశమునందు( 
బుట్టినవారు. నా తల్లిదండ్రులకు నేనొక్కం డని పుత్రుండను గనుక నన్ను వారు మిక్కిలి 
గారాబముతో బెంచు చుండిరి. నేనేది కావలెనన్నను తక్షణము తెచ్చిపెట్టుచుండిరి. అయి 
దేండ్లు వచ్చిన తరువాత నన్నాకనాండు చదువవెసి, పంతులకు దోవతుల చాపును 


ళా 


గట్టంబట్టిరి. ఆ పంతు లెవిధమునను దనకు జీవనము జరగనందున పినుగుల మోచు 
వ్యాపారమునం బ్ర బవేశించి ముసలివాం డయి తాను బన్నప్పుడైనను చదువు కొన్నవాండు 
కాకపోయినను తుదకు చదువుల బడిని జీవనోపాధిగా నేర్పరచుకొ ని మా గ్రామమును 
జేరెను. ఆతండు చెప్పెడు చదువొక్క ముక్కయైనను లేకపోయినను గొట్టెడి దెబ్బలు మాత్ర 
మక్షరలక్షగా నుండెను. ఆయన నాతడు ధనమిచ్చినవారియెడ మిక్కిలి ప్ర పేమగలవా(డు 
గనుక నాతల్లిదండ్రులు చిజుతిండి నిమిత్రమయి నాకిచ్చెడి సొమ్ములో సగము 
పంతులకిచ్చి “దెబ్బలు తప్పించుకొంటిని. అందుచేత పంతులు నామీ(ద నత్యంత 
ప్రేమగలవా(డై నాకు బడిపెత్తనమిచ్చి, నా తల్లిదండ్రులతో మీ కొమారునంతటి 
బుద్ధిమంతుడు లేడని చెప్పుచుండును. చిన్నప్పటి "నుండియు నేను నిజముగా 
సూక్ష్మబుద్ధి గలవాండను నెర్పుకలవాం డను అవుదును. నా నేరుపరితనమువలన 
మావారి కప్పుడును నష్టమకాని బల్లిగవ్వయైనను లాభము కలుగకపోయినను నా జననీ 
జనకులు నన్ను నేరుపరినిగానే యెంచి సంతోషించుచుండిరి. ఏల యనిన నేను నా 
నేరుపంతయు నితరులను మోసము చేయుటయందే యుపయోగించుచు వచ్చితిని. 
నను” మోనములను నేర్చుకొ నుటలో నిచ్చిన శ్రద్ధలో సగమైనను ఏదో యొకవృత్తిని 
నేర్చుకొ నుటలో నిచ్చియుంటినేని, నేనీపాటికి యెంతో భాగ్యవంతుండనై యుందును. ఆ 
సంగతి నట్టుండనిండు. నాకు బడిపెత్తనము వచ్చుటచేత పంతులతో చాడీలు చెప్పి 
కొట్టించెదనని పిల్లలను బెదరించి తినుబడి పదార్ధములను లంచము 
పుచ్చుకొనుచుందును. ఇట్లుండగా నా దురదృష్ట వశమున ఆ పంతులు కాలము చేసెను 

ఆ కాలములో పంతు లెంత విస్తారముగా దెబ్బలు  కొట్టుచున్న నంత 
గట్టివాండనిపించుకొ ను చుండును గనుక చదువుకొ ష్‌ పంతు లదివజకే మాయూర 
బడీపె ట్టు కొనియున్నను, అతండు పిల్లల యందు ప్రమగలవా(డై నిష్కారణముగా 
కొట్టుటకు పాలుపడనందున, పిల్లల నెవ్వరు నాతని బడికి. బంపకుండిరి. ఇప్పుడు 
గ్రామములో రెండవ పంతులు లేనందున, మా బడిలోని పిల్లల నందణబను విధిలేక 
యక్కడకే పంపవలసి వచ్చెను. ఈ క్రొత్త పంతులవద్ద మునుపటీవలె నా యాటలేమియు 
సాగినవికావు. ఇంతలో మా తండ్రియు నాకస్మికముగా గుండెలలో నొప్పి వచ్చి 
లోకాంతరగతుండయెను. ఆతడు తన ధనము నెక్కడనో పాతిపెట్టి 
మరణకాలమునందెవ్వరితోను చెప్పకయే కాలము చేసినందున పెద్దమ్మవారు మమ్ము 
మటీంత శీఘ్రముగా వచ్చి యాశ్రయించెను. ధనికుడైన మా పొరుగువారి ఏల్లవా( 
డకండు మా బడి లోనే చదువుకొన నుచుండెను; ఆతడు" చదువునందు మిక్కిలి యాసక్తి 
కలవాడు. ఆతనితో నేను మైత్రి చేసికొని మిక్కిలి నమ్మకమిచ్చి మెలగుచుంటిని. 
కొందణు _నమ్మకమిచ్చినప్పుడు మనసుకూడ నిచ్చి యూరకుందురు; నేను 
తెలివిగలవాండను గనుక అలాగున జేయక వేయి నమ్మకము లిచ్చినను మనసు మాత్ర 
మియ్యక దాయకొంటిని ఈ ప్రకారముగా నుండి యతనిని పలువిధముల మోసముచేసి 
ధన మార్దించుచుంటిని. అది యేమి మాయయోకాని నేనెన్నివిధముల మోసముచేసి 
ధనము “సంపాదించుకొ నుచున్నను బీదవాండుగాను, అతడు ధనవంతుడుగాను 
ఉంటిమి. ఆత(డు విద్యయందు వృద్ధి పొందిన కొ లంది, నేను ద్యూతవిద్యయందు 


పాండత్యమును పొంద నారంభించితిని. చెడుపిల్లవాండ్రతోడి సాంగత్గమువలన. జదువు 
మానివేసి డబ్బుపెట్టి జూదమాడ మొదలుపెట్టి యా వ్యసనముల్‌' బడి యింటంగల 
వస్తువులను దొంగతనముగాను బలవంతముగాను సికొనిపోయి జూదగాండ్రకు 
లలు ఇట్టుండియు మా పొరుగు చిన్నవానితోడి చెలిమిని మాత్రము 
మానలేదు. అతని పేరు భాస్కరుడు, నా పరు పద్మనాభుడు. ఇట్లు జరుగుచుండగా 
నాకు పదియాజణు సంవత్సరములు దా(టినవి; నా మిత్రుండు పెద్ద వాడై 
గృహయాజమాన్యమును వహించి విద్యాభిరుచిగలవా(డై సదా పండితుల గోప్టిని 
ప్రొద్దుపుచ్చుచుండెను. నేనొకనాం డతని యొద్దకు, బోయి నా స్థితిగతులను జెప్పుకొని నా 
తండ్రియు వర్తకుండే గనుక నాకు వ్యాపారము చేయ నిష్టముకలదనియు మూలధనము 
క్రింద నేమైనంబెట్టుబడిబెట్టి సాయముచేయవలసినదనియు కోరితిని. ఆతండు తానుగూడ 
పాలికుండెదనని చెప్పి. రెండువందల రూపాయ లను నా చేతికిచ్చి నెను 
పనిచేయుటకును తాను వడ్డి పుచ్చుకొన కుండుటకును, వచ్చిన లాభములో చెజీసగము 
చూచుకొనుటకును నన్నాడబజీచి పంపెను. మాకు వచ్చిన లాభము స్వల్పమే యైనను 
పనిచేయువాండను గనుక నా కక్కువ లాభము కావలెనని సో మిత్రునితో కలహము 
పెట్టుకొన జొచ్చితిని. రాజు లనుభవించుటకు రాజ్యములున్నను, ఒకరితో నొకరు పోట్లాడి 
చత్తురు; సన్యాసులకు కాసీనము కంటె" నధిక మమియు. లెకనోయనను పోరులేక 
సంతుష్టి పొంది యందురు. దైవము దయచేసినదానితో దృష్తి పొందియున్న 
నేకలపాములను గలుగవు. తృప్తిలేక యాశాపిశాచముచే నావ హింపబడినచో నెల్ల 
కలహములను గలుగును. ఆయినను నా స్నేహితుండు మిక్కిలి మంచివాండును ఉదార 
సాహసము కల వాండును గనుక, ఒకనాడు నన్ను తన దగ్గణకుం బిలిచి యిట్టనియెను: 


“నీవు మొదటినుండియు వర్తకుండవుగా నున్నావు గనుక నీకు సొమ్మునందే 
యిష్టము; నాకు విద్యాధనమునందు మాత్ర మిష్టము. త్యాగభోగముల కక్కణకు 
రాకపోయినను ధనమునుజూచు కొనుచున్నను నీకు సంతోషము కలుగును. నాకు 
గౌరవముతో జరుగుట కున్నంజాలును. కాబట్టి యీ రెండువందల రూపాయలను నీవు 
పుచ్చుకొమ్ము. క్ట 

అని యాతండు పెట్టుబడి పెట్టిన సొమ్మును నాకు విడిచి పెట్టెను. ఆ సొమ్ము 
చేతికందిన సంతోషముచేత, మటింత యుల్లాసముతో దుకాణము కట్టిపె ట్టి రాత్రియు 
పగలునుగూడ జూదమాడ సాగించి కొన్ని మాసములలో సొమ్మంతయుం బోగొట్టుకుని 
జోగి నైతిని. తరువాత పశ్చాత్తాపపడి, తిండికి సహితము జరగక యిబ్బందిపడుచు 
నొకనాడు మాసికలు వేసిన బట్టలతో స్నేహితుని యొద్దకు బోయి యాతండు చేపిన 
యుపకారమును బహువిధముల గొనియాడి నాకు సంభవించిన దురవస్థ యంతయు 
జెప్పుకొంటిని. ఆతండు నా స్థితిని విని మిక్కిలి విచారపడి, సొమ్ము చేతనుంచిన యెడల 
పాడుచేయుదునని యెజిగోయొక స్నేహితునకు జాబువ్రాసి నన్నచ్చటికిం బంపెను. నేనా 
యుత్తరమును దీసికొనిపోయి చూచిన తోడనే యాతడు నన్ను మధ్యాహ్నమున 
రమ్మనిచెప్పి నాకు నెలకు పది రూపాయల జీతముగల పని నొకదాని నిచ్చెను. నేనా 


పనిలొ రెండు మాసములుండువరకు నాకది యెంతొ భారముగా కనబడెను. ఒంటిగా 
నున్నప్పుడు నా కంటంబడిన వస్తువుల నెల్లను హస్తలాఘవమును జూపి నేను 
మాయముచేయుచు వచ్చినందున, నా యజమానుండు వారిమీందను పెట్టి దీరముదను 
పెట్టి నన్ను దిట్టుచుండెను. అంతియకాక యొకరికి? లోబడియుండి వారు చేప్పినట్టెల్ల పని 
పాటలు చేయుట నా స్వభావమునకు సరిపడినదికాదు. నాకు స్వభావముగా మహారాజు 
వలె నుండవలెనని యాశ గనుక, ఆ పనిని విడిచి పెట్టివచ్చి యింటివద్ద కాలిమీంద 
కాలువేసుకొని కూరుచుండి నన్ను నమ్మినవారికడ నెల్లను బుణములు చేయుచు, 
అప్పుపుట్టి నంతకాలము సులభముగా జీవనము చేయుచుంటిని. ఈ ప్రకారముగా 
నిరుద్యోగముగా జీవనము చేయుచున్న కాలములో నేనితరులుచేయు హేత బోధ 
నెప్పుడును వినకపోయినను, అడుగుట యందు మాత్రము విశేష శ్రద్దపుచ్చుకొ, సూ 
నీతి వాక్యములను నేర్చుకొంటిని. అటు తరువాత నా నీతి వాక్యములు నాకేమియు. 
బనికి రాకపోయి నను, ఇతరులకైనం బనికి వచ్చునని యెంచి మూఢులకు 
హితోపదేశములుచేసి గొప్పవాండ నని పేరుపడి ధనమార్జింప నారంభించితిని. అప్పుడు 

సహితము నా నడత తిన్నగా నుండనందున నొక నాండొక భక్తుడువచ్చి “మరిన్ని 
నీతులను జెప్పుచున్నారు గాని మీ ప్రవర్తనము తిన్నగా నున్నదా? యని నన్ను 
బ్రశ్నచేసెను. “నాకు. బనికి రావనియే కదా యీ నీతులన్నిటిని మీకు వదలివేయు 
చున్నాను; నాకే పనికివచ్చిన యెడల నొక్క వాక్య్వమయిన నా కుక్షిలో నుండి పైకి 
రానిత్తునా?” యని సమయోచితముగా బ్రత్యుత్త రమునిచ్చి, యిక నందు నిలుచుట 
కార్యము కాదనుకొని శ్రీఘముగా మా గ్రామము వదలివేసి దేశాంతరమునకు( బోవలెనని 
బయలు దేటితిని. అట్టు బయలుదేజీ గ్రామైకరాత్రముగా శయనించుచు భోజనము 
చేసినయూరం బరుండక నిత్యప్రయాణములు చేయుచు, ఒకనాం డొక గ్రామముపజగడ 
గొప్ప మెకల మంద నొక దానిని జూచి ఇన్ని మేకలను వాడెట్ట కాపాడంగలండాయని 
గొల్లవానియందు మిక్కిలి కనికరము తోచి కొంతభారము తగ్గించినను తగ్గించుటయే 
యని రెండు మేకపిల్లలను బుజము మీంద వేసికొని నడవ నారంభించితిని; అప్పుడు 
వాని వెంటనే తల్లియు నజచుచు రాసాగను; అది చూచి తల్లి బిడ్డ లనెడంబాపిన 
పాపము వచ్చునని కొంత భూతదయ గలవాండనై యా పిల్లల తల్లి నిగూడం దోచుకొని 
పోవుచుంటిని. ఆ సంగతి నేలాగుననో కనిపెట్టి గొల్లవాడు నా వెనుక 'దొగా! ఆగు” మని 
కేకలు వేయుచు నడచి వచ్చుచుండెను. అదివరకు పయి గ్రామము నెంత ప్రొద్దెక్కి 
చేరుదునోయని భయ పడుచుంటిని గాని, వాని కేక లతో నిమిషములో నూరు చేరి 
సంతోషించి తిరిగి చూచితిని: వాడు నా పరుగు కలిసికోలేక తక్కిన మేకల నెవ్వరెత్తుకొని 
పోదురో యని యప్పుడే వెనుక మరలి: పోయెను. నేనో మేకను పిల్లలను పొరుగూరిలో 
విక్రయించి యా సొమ్ము దారిబత్తెమున కుంచుకొని, కొన్ని దినములలో కొండవీడు చేరి 
యచట యోగినై యుండి, నా యొద్ద సీతారామ యంత్రమున్నదనియు దానిని జూచిన 
వానికి సమస్త “సంపదలు గలుగుననియుం జెప్పి, యొక బొమ్మరాతిని గదిలోనుంచి 
రహస్యముగా డబ్బు డబ్బు చొప్పునం బుచ్చుకొని చూప నారంభించితిని. టాడు 
వస్తువు నయిననుసరి రహస్య ముగా నుంచుటవలన దానియందు గౌరవము హెచ్చును. 


దివ్య క్ష క్షత్రమల యందలి దెవాలయములలోని విగ్రహములను పామరులు పూజారులకు 
దక్షిణలిచ్చి స్వామి యెంత బాగుండునో యని చూచు లాగుననే యెల్లవారును నాకును 
కానుకలను సమర్పించి యాబొమ్మ రాతిని మూశలుగా వచ్చి జనులు చూచి 
పోవుచుండిరి; చూచిన తరువాత చేతకాని పనివానిచేతం జెక్కణబడిన యా 
కురూపముగల విగ్రహములందువలెనే యారాతియందును విధిలో గనంబడెడి 
బొమ్మరాయియే యని యెల్లవారికిని ననాదరము కలుగనారంభిం చెను. నిజముగా నేను 
సీతారామ యంత్రమని లోపల జెట్టి చూపిన శిలను ఒక దినమున వీధిలో బెట్టి 
చూపినచో మయునాడెవ్వరును దాని మొగము వంకనైనం జూడంగోరరు. నేనా 
ప్రకారముగా యోగినిగా నున్నకాలములో ప్రయోగ విద్యయందును భూతవైద్యము 
నందును మిక్కిలి ప్రసిద్ది కెక్కిన వాండను, కాబట్టి నా మహత్వము నెల్లవారును 
చెప్పుకొను చుందురు. ను వదలింపయబూను కొన్న దయ్యముల కథలనుబోలె నా 
కథలను సహిత మెల్లవారును నత్యాదరులై వినుచు పేద్చిం: కాని యివియు వానివలెనే 
వినువారి భయమును మజీంతవృద్ధి పజచుటకె వినియోగపడుచు వచ్చినందున, 
గ్రామములో నందును నేనేమి ప్రయోగము చేసిపోదు నేమో యని నాకు జడియు 
చుండిరి. 


పయిమిషచేత ధన మార్దించి యా గ్రామములో సుఖజీవనము జేయుచుండ(గా 
నన్ను వ్యాధి యాశ్రయించినందున, నే నదివర కెందజకో మరణమున బ్రహై శక్యమే కాబట్టి 
సంతోషింపవలయునని బోధించుచు వచ్చినను చచ్చిపోదునని భయపడ జొచ్చితిని. 
మీరే యోగిని బిలిచి మీకు మరణమన్న భయమెమైనం గలదా యని యడిగి నను 
తడవుకోకుండ లేదని చెప్పునుగాని యాతనికిం గొంచెము ey గమువచ్చి నప్పుడు మాత్ర 
మాతని చర్యవలన మూఢులకుండు దానికంటె నెక్కువ భయము కలిగి యుండుటను 
గనిపెట్టవచ్చును. నేనట్లు యోగివేషము వేసికొనియున్న కాలమున నితరు లేయోగిని 
ప్రశంసించినను, న 'నాతం డెంతవా(డని తృణీకరింపుచుందును, సాధారణముగా 
యోగులు తాము కీర్తిని బొందవలెనని కోరుచుం డగా అయోగ్యులు వారి కీర్తిని 
పాడుచెసి తమ కిర్డితో సమాన మైన దానినిగాజేయ( జూచుచుందురు గదా? నే నిట్ల నేక 
నెషమయలతు. వసి కడపట బైరాగినై వీరినిద్దణిని శిష్యులనుగా గైకొని చిదానంద యోగి 
యను. పేర ధవళేశ్వరము ప్రవేశించి యా రాజశేఖరుడు గారినే స్వర్ణ్లముచేసి 
యిచ్చెదనని మాయచేసి యిప్పుడు తమయొద్దకు దెచ్చిన నగలనే యవహరించుకొని 
పోతిని. అక్కడనుండి పోయిన పిమ్మట గడ్డమును మీసమును గొజీగించుకొని 
నీలాద్రిరాజు నయి పిఠాపురము పవేశీరలి, వండ్రసాయముచేతనే రాజుగారి 
ధనాగారములో ని ధనమును తరలించితిని. ఈ రెండు చోట్లను నేను జరిగించిన 
యద్భుత చర్యలును నా నటనమును రాజశేఖరుండుగారును క మారుండును చక్కగా 
జెప్పంగలరు కనుకను, ఆత్మప్రశంస యను చిత మగుటచేతను, ఇంతటితో జాలించు 
చున్నాను_ అని యూర కుండెను. 


కృష్ణజగపతి మహారాజులుగా రాతని చరిత్రము విన్న తరువాతను నిమిష 
మాలోచించి, పద్మనాభుని వంక దిరిగి “నీ విప్పడు బుద్ధి తెచ్చుకొని నిజముగా 
బశ్చాత్తప్తుండ వైనాండవు గనుక, నిన్నాక్క- సంవత్సరము కారాగృహమునందుం బెట్టింప 
నిశ్చయించినా' మని చెప్పి, కారాగృహాధికారి కట్టియుత్తరువును వ్రాసి యాతనిని 
రాజభటుల వెంబడిని చామర్లకోటకు( బంపివేసిరి. తరువాత పిఠాపురపు వారి నము 
నచ్చటికి వెంటనే పంపివేయ మంత్రి కాజ్జచేసి, దొంగతనమును పట్టుకొన్నందునకు 
సుబ్రహ్మణ్యమును శ్లాఘించి రాజశేఖరుండుగారివంకం దిరిగి రాజుగా రిట్లు చెప్పిరి: 


“మి రిదివజ కెన్నో కష్టముల ననుభవించి యా యాపదల నన్నిటిని గడచి మరల 
సుఖము ననుభవించు దశకు వచ్చుచున్నారు. కాబట్టి మీకు నేను కొన్ని 
హితవాక్యములమ జెప్పబోవుచున్నాను. మీరు నా మాటలను సావకాశముగా వినవలెను. 
పడిన తరువాత లేచుట గొప్పతనముగాని యెప్పుడును పడకుండుట గొప్పతనము 
కాదు. మీ. రీనీతిని మననునం. చుంచుకొని వెనుకపడిన కష్టములక్రై విచారపడ 
కుండవలయును. ఇతరులు చేయు ముఖస్తుతుల కుబ్బి, ఆదాయ 'మునకంటె నధికమైన 
ధనము దానము చేయకుండవలయును. ఒక్కకుటుంబములో ని వారు పలువురు 
పదిమందితో నత్యంతమైత్రి కలిగియే యున్నను గృహము చేరినతోడనే గర్భశత్రువులుగా 
నుందురు. కాబట్టి మీ కుటుంబమునం దట్టి కొణత కలుగకుండం గాపాడుచు 
రావలయును, “ఎరోధమును సాధించుటకు" మంచి యుపాయము శాంతిని 
వహించుటయే. మనకెవ్వరిమీ(ద నైనను పగ తీర్చుకోవలెనని బుద్దిపుట్టి దానిని 
మరలించుకో లేనియెడల మనము పగతీర్చుకో శక్తి కలిగి యుండియు “క్షమింతుమేని, 
శత్రువులు సహితము మనలను జూచి బుద్ధి తెచ్చుకో ని జ్ఞానవంతులగుదురు. కప్ప కఖివ 
వలెనని ప్రయత్నము చేసిన నెంత ప్రయోజనకారి యగునో బీదవాడు గొప్పవానిని 
పగసాధింపం దలంపుగొన్న నంత ప్రయోజనకారిగానే యుండును. వట్టి బెదరింపులతోనే 
ముగిసితు- కోసము నెవరు లక్ష్యము చేయుదురు? అట్టి క్‌ పమువలన మనకార్యమును 
సాధించుకోలేకపోవుట యటుండంగా మీందు మిక్కిలి (నష్టమును కూడ. బొందుదుము. 
మీరు శో భనాద్రి రాజు మీద తుదర పడి. మీ. కొప పమును చూసినందున -నెకదో మీకు 
కారాగృహబంధనము సంభవించినది: కాబట్టి యిక ముందెప్పుడును మీరు మీకంటె 
నధికులైన వారి ల పమును కనబజుప కుండవలయును. కొందు 
మతిహీనులు పూర్వకాలమే మంచిదని పొగడి మీరుచేయు దోషములను 
కాలమునందారోపించి మిమ్ము నిరుత్సాహలను జేయుదురు; కాని చక్కగా నాలోచించి 
చూడగా బూర్వకాలమునకంటె నిప్పటికాలమే మంచిదని నాకు తోచుచున్నది. 
పుణ్యపాపములు మనుష్యుల ప్రవర్తనములో నున్నవికాని కాలములో నేమియు లేవు. 
కాబట్టి మీరు చేసినదోషములకు' కాలమును దూషింపక మీ ప్రవర్తనమును 
తిన్నపజచుకొ నుటకే ప్రయత్నపడవలయును. మీకు గౌరవముతో జీవనము జరుగుటకు 
చాలినంత సొమ్మున్నచో విశేషముగా లేదని మీరెప్పుడును చింత పడకుండవలయును. 
ఈరీతిని దెలిపెడ్‌ పూర్వకథ నొకదానిని మీకు? జెప్పెదను వినుండి పూర్వమొక 


~ 


ధనవంతుడు శరిరమునిండ రత్న ఖచితములైన స్వర్ణాభరణములను ధరించుకొని 
వీధినిబడిపోవుచుండగా, బీదవా(డొక డాతనినిని వెంబడించి నగలను జూచి 
మాటిమాటికి నమస్కరింప నారంభించెను. ఆ ధనికుండాతనిని జూచి “నా నగలలో 
నేనేదియు నీకియ్యలేదే, ఎందుల కట్లు చేయుచున్నా'వని యడిగెను. “ఆ నగలు 
నాకక్కట లేదు; ew నన్ను నగలను చూడనిచ్చినారు గనుక నమస్కారములు 
చేసినాను; మీరును చూచుకొని సంతోషించుటయే కాని నగలవలన వేటొక 
ప్రయోజనమును పొందంజాలరు; మీరు. నగలను కాపాడుకో, నుటకై యెంతయు 
శ్రమపడుచున్నారు; నా కాశ్రమ యక్కజలేకయే సంతో షము లభించు చున్నది: మీకును 
నాకు గల వ్వత్వాస మిదియే యని వాడు బదులుచెప్పి పోయెను. ఈ 
హేతువునుబట్టీయే నేను మీకు విశేషధనము నియ్యంగలవాండ నయ్యును, ఇయ్యక మీ 
మాన్యములను మాత్రము విడిపించి యిచ్చుచున్నాను. వానితో మీరు తృప్తి పొంది 
సుఖజీవనము చేయుచుండు(డు.” 


అని చెప్పి కృష్ణజగపతిమహారాజుగారు మీకు మణీ యేదియైనం గోరిక కలదాయని 
రాజశేఖరుండుగారి నడిగిరి. ఆయన ప్రభువువారి సుగుణసంపత్తిని వేయువిధముల 
గొనియాడి, తన కుటుంబమునకుం జేసిన మహోపకారమును స్మరించి తాను చెజిసాలలో 
నున్నకాలములో విజ్ఞాపనపత్రికను వ్రాసి పంపుట మొదలగు పనులలో దన కత్యంత 
సహాయుండుగా నున్న మంచిరాజు పాపయ్యను చెజనుండి విడిపింపుండని వేడుకొనెను. 
తన కపకారముచేసిన శత్రువునందు కూడ దయ గలిగియుండుటను శ్లాఘించి, రాజుగా 
రప్పుడే యాతనిని విడిచిపెట్ట నాజ్ఞాపత్రికను బంపి తాము కొలువు చాలించి యంతఃపుర 
మునకు విజయంచేసిరి, అంత రాజశేఖరుండుగారు మొదలగువారు కొలువుకూటమును 
విడిచి తమతమ యిండ్లకు బోయిరి. 


పదునేనవ ప్రకరణము 


రాజశేఖరుడు గారు స్వగ్రామమునకు. బోవుట-సుబ్రహ్మణ్యము వివాహము--సీత 
వివాహము--రాజశేఖరుండుగారు తానుబడిన కష్టములవలన కృత్యమును నేర్చుకొని 
సుఖముగా జీవనము చేయు చుండుట. 


మఖునాండు రాజుగారి యుత్తరువుప్రకారము రాజశేఖరుడు గారు సభకు 
వచ్చినప్పుడు, కృష్ణజగపతి మహారాజుగారు తన సభికులలో నొకరిని బిలిచి 
రూపాయలసంచులను రెంటిని తెప్పించి ముందు బెట్టి “మీ రీ ధనమును బట్టుకొని 
రాజశేఖరు(డుగారితో ధవలళేశ్వరమునకుం బోయి గృహమును మాన్యములను 
విడిపించియిచ్చి రిడని యాజ్ఞాపించి అవిగాక మణీ నాలుగువందల రూపాయలను 
రాజశేఖ యండుగారికిచ్చి “మీ రీసొమ్ముతోనే సీతయొక్కయు సుబ్రహ్మణ్యము యొక్కయు 
వివాహములనుజేసి వచ్చుబడికి మించిన వ్యయ మెన్నండును జేయక సుఖజివనము 
చేయుచుండుం డని హితబోధచేసి వారికి సెలవిచ్చి పంపిరి. రాజుగారివద్ద సెలవు 
పుచ్చుకొని రాజశేఖరుడుగారు భీమవరమునకు వెళ్ళునప్పటికి, జగ్గంపేటనుండి వచ్చి 
యింటికడ నెవ్వరో బంధువులు కాచియున్నారని సమాచారము తెలిసెను. ఆ మాట విని 
వేగిరపడి యిల్లు చేరగా వీధియరుగుమీ(ద నొక ముసలి బ్రాహ్మణుడు కూరుచుండి 
యుండెను. రాజశేఖరుండుగా రాయనను జూచి మీరెవరని ప్రశ్నవేయ(గా, తమ 
యింటిపీరు భావరాజుగా రనియు తనపేరు సూర్యనారాయణ యనియు జెప్పి 
“రాజశేఖరుడు గారు మీరేకారా' యని ప్రశ్నవేసెను. 


రాజ--అవును, మీ రేమిపనిమీంద వచ్చినారు? సూర్య--మీ యింటి కీనడుమ 
సుబ్బరాయ డనుచిన్నవాండు వచ్చినాడు అత డెక్కడనున్నాడు? 


రాజ—ఆపరుగల చిన్నవాండెవ్వండును మాయింటికి రాలేదు. 


సూర్య--మీ కొమార్తెను దొంగ లెత్తుకొనిపోయినప్పుడు మా గ్రామమునుండి తీసికొని 
వచ్చినాడు. అతడు వేంకటేశ్వరుల మ్రైక్కును బట్టి తల పెంచుకొన్నా(డు; మిక్కిలి 
చక్కనివా(డు;ఒక రాజుతోడం గూడ బయలుదేణి మీయింటికి వచ్చెదనని మాతో జెప్పి 
నాడు: చిన్నతనములో మీవద్ద విద్య నేర్చుకొన్నాడట! 


రాజ--అతనితో మీకేమి పని యున్నది? 


సూర్య--మా యింటియొద్ద గొన్నిదినములున్నాండు; అతని రూపగుణసంపదను 
జూచి యతనికి నాకొమార్తె నిచ్చి వివాహముచేసి, నాకు పుత్రసంతానము లేదు గనుక 
అతని నిల్లణీక ముంచుకోవలెనని నిశ్చయించుకొన్నాము. 


అనిన తరువాత రాజశేఖరు(డుగారు రుక్మిణి సుబ్బరాయండను పరున 
పురుషవేషము వేసికొనియుండుట లోనుగాగల వృత్తాంతము నంతను వినిపించి, 
యాచిన్నదానిని తన కుమారుడైన సుబ్రహ్మణ్యమునకు జేసికొనియెదని వాగ్దానము 
చేసిరి. అంతట సూర్యనారాయణ గారు పెన్నిధి దొరికిన పేదవానివలె పరమానంద 
భరితుడై రాజశేఖరుడుగారియొద్ద సెలవు పుచ్చుకొని వెంటనే తన గ్రామమునకు బోయి 
భార్యను కుమార్తెను వెంటబెట్టుకొని మజునాండు మధ్యాహ్న మునకు మరలవచ్చెను. ఆ 
దినముననే రాజశేఖరుండుగారు చల్లపాటు వేళ బండ్లుచేసికొని సకుటుంబముగా 
బయలుదేరి, రెండుమూడు దిన ములలో సూర్యనారాయణ గారితో గూడ 
రాజమహేంద్రవరముచేరి, ఆక్కడ రామమూర్తిగారి లోపల రెండు దినములుండి, వారికడ 
దాచిన పాత్రసామగ్రిని దీసికొని వారినిగూడ వివాహమునకై వెంట: బెట్టుకొని సుఖముగా 
బోయి ధవళేశ్వరము ప్ర పవేశించిరి. 


పెద్దాపురమునుండి వచ్చిన కృష్ణజగపతి మహారాజుగారి నభికుండు 
రాజశేఖరుండుగారికి మాన్యములను గృహమును విడిపించి యిచ్చి, మరల దన 
ప్రభువుగారి యొద్దకు పోంగోరంగా రాజశేఖ రుండుగా రాయనను బహువిధముల 
బ్రతిమాలుకొని కొమారుని యొక్కయు కొమార్తి యొక్కయు వివాహములు జరుగువరకు 
నిలుచు నట్టొడబజీిచిరి. రాజశేఖరుండుగారు "మరల గ్రామమునకు వచ్చి మాన్యములు 
వదలించుకోని ధనికులయి యున్నారన్నవార్త విన్న తోడనే బీదతనము వచ్చినప్పుడు 
మొగముచాటు వేసిన పూర్వపు స్నేహితులందజును పెల్లగిలి రాసాగిరి. 
మున్నుపిలిచినను పలుకని యాశ్రితకోటిలోని వారందజును దినమును" కారుపర్యాయము 
లింటి చుట్టును దిరుగ నారంభించిరి; తొల్లి చూడమనసయినను గనబడని భృత్యవర్గము 
జితబత్తెములులేకయే సదా గుమ్మమువద్ద నిలువం జొచ్చెను. రామశాస్తియు సిద్ధాంతియు 
వచ్చి "ముఖస్తుతులయందు? దమకుంగల పాండిత్య ప్రకర్షమును మునుపటికంటె 
ద్విగుణముగా బ్రకటించుచు వచ్చిరిగాని, తమ విద్యాసారస్యమును గ్రహించి యక్షర 
లక్షలిచ్చెడి మునుపటి యౌదార్యమును రసికత్వమును రాజ శేఖరుండుగారియం 
దప్పడున్నట్లు వారికి కనబడలేదు. వారిలో సిద్ధాంతి తనమీంద రాజశేఖరుండుగారికి 
కోపమువచ్చీనదేమో యను కొని తదనుగ్రహమును మరల బడయంగోరి, 
నారాయణమూర్తి తన యొద్ద దాచిపెట్టిన దామోదరయ్యయొక్క నగలపెట్టె నొక కూలివాని 
చేత మోపించుకొనివచ్చి రాజశేఖరు(డుగారి కొప్పగించెను; మజీయు 
రాజశేఖరుండుగారికి. దెలియవలయు నని బంధువుల ముందరను మిత్రులముందరను 
ఆయనను కొనియాడంజొచ్చెను; సుబ్రహ్మణ్యము జాతకమంత జబ్బుది లేదన్న నోటనే 
యిప్పుడు మరల మారకదశ తొలగిపోయినది, కాబట్టి దానియంతటి దివ్యజొతకము 
లోకములో మజీయొకటి లేదని పొగడ దొడంగెను. ఆసంగతి తెలిసికొని బీద తనము 
వచ్చినప్పుడు పిల్లనియ్యమన్నవారే యిప్పుడేలాగుననైన దమ _ కన్యలను 
సుబ్రహ్మణ్యమునకుం జేసికొండనియు, నాలుగు వందల రూపాయలు వరదక్షిణ 
యిచ్చెదమనియు రాజశేఖరుడుగారి చుట్టును దిరిగి యనుసరింప మొదలుపెట్టిరి. వారు 


భాగ్యవంతులను అల్లునకు కానుకలను కట్నములను పెట్టువారును అయినను, వారి 
పిల్లల నెవ్వరిని జేసికోక రాజశేఖరుండుగారు కొమారునకు సూర్య నారాయణగారి కొమార్తె 
మహాలక్ష్మినిం జేసికొనుటకే నిశ్చయించిరి. 


తరువాత నొక శుభముహూర్తమున ముందుగా రాజశేఖరుండు గారు కుమారుని 
వివాహము చేసిరి; బోగమేళము లేకపోయినయెడల వివాహము శోభగాంచదని 
యెందు చెప్పినను, వారి మాటల నాద రింపక పాతివ్రత్యమును బోధింపందగిన 
యుత్తమదినములలో లంజల తోడిపొత్తు కూడదని భోగస్తిల పాటలకై విశేషధనమును 
వ్యయ పెట్టక, యల్పధనముతో గాయక నిభామణులచేత కర్ణరసాయనముగా 
హరికీర్త్రనలు" పాడించిరి. సదస్యమునాండు సంభావన సమయమున 'నపాత్రదానమున 
కొప్పుకొనక యోగ్యులును పండితులునగు కొందజీనే యథాశక్తిని సత్కరింపనెంచి, వచ్చిన 
బ్రాహ్మణుల కందటిీకిని సంభావన యియ్యకపోయిన “సభవారిలో దలవంపుగా 
నుండునవి చెప్పవచ్చిన బంధువులతో వివాహాది దినములలో దలయెత్తుకొని దిరిగి 
యప్పులపాలై తరువాత నెల్లకాలమును దలవంచుకొని తిరుగుటకంటె నీయైదు 
దినములను తలవంచుకొని యావలం దలయెత్తు కొని తిరుగుటయే మంచిదని చెప్పి 
తమ యిష్టప్రకారమే జరిగించిరి; విధులుగట్టి "సత్రములు వేయుట వృధావ్యయమని 
ee మిత్రులు నైనవారిని మాత్రమే భో జనమునకుం బిలిచి యాదరించిరి; ఈ 
ప్రకారముగా జేయుటచేత మొదటి నుద్దేశించుకొ న్న దానికంటెను వెచ్చము తక్కువ 
పడినందున, మిగిలిన యాధనము పెట్టి కోడలి కాభరణములు చేయించిపెట్టిరి. 


కొమారుని వివాహమైన మూడవదినముననే సీతను మేనల్లుడైన శంకరయ్యకిచ్చి 
రాజశేఖరుడుగారు పెండ్లి చేసిరి. ఈ వివాహమును సమస్త విషయములయందును 
ముందుగా జరిగిన వివాహమునే పోలియున్నది. ఈ రెండు వివాహములయందును 
బూజము బంతులు మొదలగు దురాచారములను మోటుతనముగా నుండు వేడుకలును 
నాకబలియైన తరువాత బుక్కాయును వసంతమును చల్లు కొనుచు 
స్త్రీలుబురుషులునను భేదమును పాటింపక విచ్చలవిడిగా  నల్లరిచేయు 
చేడువాడుకయును మాన్సబడినవి; కంటితనము గ్రుడ్డి తనము లోనుగాంగల 
యంగవైకల్యములచెత్రం బాటుపడ నసమర్థులయిన వారును స్వదోషమువలనంగాక 
దైవకృతమువలన హీన దశకు వచ్చిన “దరిద్రులును సత్ప్రవర్తనముకలిగి సకల 
విద్యావిశారదులయియున్న పండితులును భగవద్భక్తులను మాత్రము ధన సత్కారమును 
బొందిరి. ఈ రెండు వివాహములను విధ్యుక్తముగా జరిగిన "పిమ్మట నొక దినమున 
పెద్దాపురమునుండి వచ్చిన సభికుండు రాజశేఖరుండుగారి కడకు వచ్చి తాను శీఘ్రముగా 
వెళ్ళవలసియున్నది గనుక సెలవిచ్చి పంపవలయునని యడిగెను. 


రాజ-ా-నా ముద్దు చెల్లించి యా పది దినములను మీరున్నందునకు మనుగుడుపు 
అయినదాశ కూడనుండి నా " మనస్సును సంతోష పెట్టి మల వెళ్ళవలయును. 


సభి_ఇక నన్ను మన్నించి విడిచిపట్టవలయును. మనము బయలుదెజీ 
యిచ్చటికి వచ్చుటకుముందు మా యూరికి వాసి యున్న యాచార్య స్వాములవారు 
శ్రీముఖమును బంపినప్పుడు వెంటనే రూపాయల నియ్యక తిరస్కరించినవాండని మా 
మేనల్లున కేమో యాంక్షపత్రిక వ్రాసి నారనియు,మూడు దినములనుండి మావాని 
యిల్లెవ్వరును తొక్కి చూడకున్నారనియు, మంగలవాండు క్షారము చేయుటకుంగాని 
చాకలవా(డు బట్టలుదుకుటకు(గాని రాకున్నా రనియు, ఇప్పడే యు త్రరము వచ్చినది. 
స్వాములవారు వెలివేసి నప్పుడు పొరుగువారు నిప్పయినను బెట్టరు; నూతిలో 
నీళ్ళయినను తోడుకోనియ్యరు. 


రాజసనన్యాసు లెప్పుడును కామక్రోధాదులను వర్ణించి పరమశాంతులై 
యుండవలసినవారే: ఇంత యల్పదోషమున కంత క్రూరశిక్షను విధింతురా? 


సభి--సన్యాసులన్న పేరేకాని వారికున్నంత కోపము ప్రపంచములో నెవ్వరికి 
నుండదు. ఇదియేమిచూచినారు? ఈ స్వాముల వారే క్రిందటి సంవత్సరము 
ర్రీకాకుళములో భిక్షకు వెళ్ళిన యింటి యజమానుని భార్యతో నేమో సరసమాడంగా 
మగండు విని సన్యాసి నేమైన నన్న నపరాధమని యూరకుండి భిక్షానంతరము దక్షిణ 
యియ్యకపోగా ఆతనిని మూండు మాసములు వెలివెసి యేబది రూపాయలు పుచ్చుకొని 
ప్రాయశ్చిత్తము చేయించి తరువాత మతములో కలుపుకొ న్నాడు. నేను వెంటనే వెళ్ళి 
మావానిచేత నపరాధ క్షమార్చణము కోరించినంగాని కార్యము సుష్టుపడదు. కాబట్టి నన్ను 
బలవంతపెట్టక యీ పూటనే పంపివేయవలయును. 


రాజ--మీరింతగా సెలవిచ్చుచున్నప్పుడు మిమ్మి(క నిర్బంధ పెట్టగూడదు. 


అని రాజశేఖరుడుగా రాయనకు క్రొత్తబట్టలు కట్టబెట్టి సమస్త విధముల గౌరవించి, 
కృతజ్ఞతాసూచకముగా ప్రభువువారితో మనవిచేయవలసిన సంగతులను దెలిపి 
యాయనను బంపివేసిరి. తరువాత వివాహ నిమిత్తము వచ్చిన బంధువు లెవరి 
యూళ్ళకు వారు పోయిరి. ఆ సభికుండును పద్దాపురము చేరినతోడనే తన విషయమై 
రాజశేఖరుండుగారుచేసిన యాదరణమును ఆయనయొక్క యుపకార స్మృతియును 
సాధువర్తనమును కృష్ణజగపతి మహారాజుగారితో మనవిచేసి, తన్నాయన ప్రభువువారితో 
చెప్పవెండుకొనిన మాటలను విన్నవించెను. 


రాజశేఖరుండుగారు భాగ్యవంతులై మరల గ్రామమునకు వచ్చియున్నారని విన్న 
కొన్ని దినములకు నారాయణమూర్తి యొక నాడు వచ్చి, రహస్యముగా 
రాజశేఖరుండుగారితో తానును దామోదరయ్యయు 
బ్రాణమిత్రులుగానుండుటయు,దామోదరయ్యయొక్క మర ణానంతరము తానాతని 
చెలికాడను ద్వేషముచేత జనులు తనయింటం గల సొత్తంతయు దోపించుటయు 
అందువలన దానిప్పుడు అన్న వస్త్రములకే యిబ్బందిపడుచుండుటయుం. జెప్పి 
సహాయ్యముచేయం వేడుకొనెను. 


రాజ--కృతఘ్నుండును మిత్ర దొహియునగు నివంటివాని కుపకార మెన్నండును 
జేయరాదు. నెను నీకెంతో మేలు చేసినవాడ నైనను నాకాపద సంభవించినప్పుడు, 
శక్తిగలవాండవై యుండియు నేను వెడుకొ న్నను లేశమైన సాయము చేయకపోతివి. 
దామోదరయ్య ప్రి ప్రాణమిత్రుండుగా నున్నను నీయొద్ద నాతడు దాయకొన్న పెట్టెను మిత్రుని 
పుత్రునికియక యపహరింపం దలంచితివి. 


నారా--ఆ సొమ్ము పెట్టెను తనయొద్ద దాచవలసినదనియు దానిని సులభముగా 
నపహరించవచ్చుననియు 'సెదాంతియే మొదట నా కాలోచన చెప్పినాండు. నేను 
న నాతనియొద్ద( బెట్టీన తరువాత దనకందులో సగము భాగము రావలెనని 
పోరాడి, స్నేహితుని సొమ్ము “పరులపాలగుట కిష్టములేక నే నొప్పుకొననందున మీ 
మెప్పునకై పెట్టెను మీకు దెచ్చియిచ్చినాండు. 


రాజ సిద్ధాంతియే నిన్ను. ప్రోత్సాహపజచినను నీవు సహితము దోషివేకాని 
నిర్దోషివి కానేరవ. స్వయంకృతాపరాధమువల ననే స కిప్పుడీదుర్దశ ప్రై ప్రాప్తించినది కాబట్టి 
యెయు(గక చేసికొన్న దాని ఫలము నీవవశ్యముగా ననుభవింపవలెను. 


అని చెప్పి రాజశేఖరుండుగా రాతనికమియు. సాయముచేయక సాగనంపిరి. 
అదిమొదలుకొని రాజశేఖరుడుగారు వెనుక సిద్ధాంతి మొదలైనవారి చర్యలవలన( 
దెలివితెచ్చుకొని ముఖ స్తుతుల కుబ్బి యెప్పుడును ధనము పాడుచేసికొనకయు, 
సు పమునకు వచ్చి మంచిమాటలు చెప్పువారి నందఖీని మిత్రులని నమ్మకయు మెలగ 
జొచ్చిరి. యోగి వెనుక చేసిన కుతంత్రమువలన నాతనికి యోగులను వారియందెల్లను 
కేవల జఠరపూరకు లను నభిప్రాయమును మంత్రములయందును సువర్ణ్లకరణాది 
విద్యలయందును దృఢమైన యవిశ్వాసమును గలిగెను. రుక్మిణికి వెనుక పట్టిన 
దయ్యములు భూతవైద్యము శకునములు మొదలగువానివలన నెల్లవారికిని వాని 
యందలి నమ్మకము చెడుటం జేసి మజీయెప్పుడును వారి యింట నెవ్వరికిని గ్రహబాధ 
కాని ప్రయోగ లక్షణము కాని దేవత లావహిం చుటగాని కలుగలేదు. 
కుటుంబములోనివారి 'జాతకములును పెట్టిన ముహూర్తములును పలుమాజు విరుద్ధ 
ఫలముల నిచ్చుచు వచ్చినం దున, 'రాజశేఖరుండుగారికిని తత్సంతతి వారికినీ 
జ్యోతిషమందు సహిత మపనమ్మకము కలిగెను. రుక్మిణి వివాహకాలమున చేసిన 
ధర్మములకై చేసిన బుణములవలని నష్టముల ననుభవించియుండుటం జేసి 
రాజశేఖరుండుగా రిక నెప్పుడును పరులకు బుణపడకూడదని నిశ్చయము చేసికొనిరి. 
అంతటి నుండియు రాజశేఖరుండుగారు మిత వ్యయమునే చేయుచు వ్యర్ధదంభమునకై 
ధనము 'పాడుచేసికోక్సుతమ కిశ్వరుండు దయచేసినదానితోడనే తృప్తినుదుచు, కలకొల. 
దిని బీదసాదలకు దానధర్శ్మము చేయుచు, కలలో సహితము సత్యమును 
భూతదయయును తప్పక, “ధర్మోజయతి” యను నీతి వాక్యమును సదా హృదయము 
నందుంచుకొని సమస్త కార్యముల యందును నీతి పథమును నీం/గకాలంతయు దాటక 
బుజువుగాం బ్రవర్తించుచు మంచి వాండని లోకమున బ్రసిద్ధికెక్కి, పెక్కండ్రు మనుమలను 


మనుమరాండ్ర నెత్తి సిరియు సంపదయు+ కలిగి చిర కాలము సుఖింపచుండిరి. ఆయన 
జీవిత కాలములోనే సుబ్రహ్మణ్యము పిఠాపురపు సంస్థానములో గొప్ప యుద్యోగములుసి 
కడచే వడ మంత్రియై రాజకార్యములయందును సన్నార్గ ప్రవర్తనము నందును 
నసమానుం డని పేరు పొందెను: అల్లుల్ళిద్దయిను పెద్దా పురపురాజుగారి యోలగములో! 
గొలువు కుదిరి క్రమ క్రమముగా గొప్పదశను బొంది విశేష ఖ్యాతిని సంపాదించిరి. 
రాజశేఖరుండు గారి కుటుంబములోనివారే కాక యాయన బంధువర్గములో చేరినవారు 
కూడ అధర్శవృత్తి కొతకాల మిహలోక సుఖమును గలిగించినను సద్ధర్మవృత్తియే శాశ్వత 
సౌఖ్యమునకు నిదానమని రాజశేఖరుండుగారి వర్తనమువలన నెీగి నిరంతరము 
ధర్మమార్గ ప్రవిష్టులై యుండుచు వచ్చిరి. చిన్నప్పుడెప్పుడో చచ్చిపోయిన మగడు 
పట్టుకొని వేధిం చుచున్నా( డన్న సిద్ధాంతి కొమార్తె పెద్దదై బ్రతికీయున్న మటియొక 
మగడు మిక్కిలి మక్కువతో తన్నాశ్రయించి మోహింపం జేయగా నాతని వెంట నింట 
దొరికిన సొత్తు నెత్తుకొని లేచిపోయి చెడి కడపట దాసియయి తమ కన్నుల ముందటనే 
గ్రామములో. దిరుగుచుండుటయు, బాల్యదశలోనే భర్తలను బోగొట్టుకొన్న భాగ్య 
హీనురాండ్రైన ముద్దియలు పడు కష్టములును, అట్టివారు దురతిక్రమ ణీయమైన 
కామబాధకు తాళ(జాలక యింద్రియ చాపల్యమున దుష్ట పురుషుల వలలోబడి 
పాడగుచుండుటయు, కొందు కులము వారికి వెరచి రహస్యముగా శిశుహత్యలు 
గర్భపాతములు మొదలైన ఘోర పాతకముల కో డిగట్టు చుండుటయు, ప్రతి దినమును 
కన్నులార జూచి మనసు కరగి యట్టి బాలవితంతువుల దుర్దశను తొలగించుట కేమైనం 
జేయవలయు నని పలు ప్రయత్నములు చేసియు మూఢ శిరోమణులయిన జనుల 
యొక్కయు నాచారపిశాచావేశసన్యస్త వివేకులై యున్న పండితులయొక్కయు 
మనస్సులను  మళ్ళింపశక్తులుగా విఫల ప్రయత్నులై  రాజశేఖరుండుగారు 
కొంతకాలమునకు లోకాంతరగతులయిరి. రాజశేఖరుండుగారు కాలముచేసి యిప్పటికి 
రెండు వందల సంవత్సరములైనను, ఆయన వలన మేలు పొందిన వారి సంతతివా 
రిప్పటికిని ఆయనను బ్రశంసించుచుందురు. రాజశేఖరుండుగారి సంతతి వారుకూడ దేశ 
మంతటను వ్యాపించి యిప్పుడు పెక్కుచోట్ల గొప్ప స్థితికలవారయియున్నారు. 


కందుకూరి వీరేశలింగం 
(1848 ఎప్రిల్‌ 16 - 1919 మే 27 ) 


కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహితీ 
వ్యాసంగంలో ఎక్కువగా కృషి చేసాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. 
వీరేశలింగం స్తీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను 
ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని 
ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా 
పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, 
పలకా బలపాలు కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు 
చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు 
ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని 
ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలెదురైన ఆచరణలో పెట్టాడు. 


ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా 
విరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 


1905 లొ) అనె ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చినాడు. 25 
సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ 
కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. ఆయన 130 క్రి పైగా గ్రంథాలు 
వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, 
సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, 
సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు 
వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు. 


